గ్ర-భీమ రథ శాంతి 


(షష్టబ్దపూర్తి, సప్తత్యబ్దపూర్తి శాంతి కల్పము) 





వృద్దాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు 


పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 

80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం 

మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము. 

కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని 
ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి. 
(భట్టభాస్కరీయ మతానుసారిణ్య: వయోవస్థా శాంతయః పేంచాశత్‌ 

వర్షమారభ్య పంచబభిః పంచభిః వర్షెర్యుక్తాః। 

(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షెః శాంతిరుక్తాః)) 


శ్లో॥ వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా । 
మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1 ॥ 
చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ వ మృత్యుంజయీ తథా । 
మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః | 
అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్త్రయత్న తః: 2 


వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా... 


1. వైష్ణవీ శాంతి ---50 వ సంవత్సరము 

2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము 

3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము 

4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము 

5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము 

6. ఐంద్రీ శాంతి ---75 వ సంవత్సరము 

7.సహస్ర చంద్ర దర్శన శాంతి ---80 వ సంవత్సరము 
8. రౌద్రీ శ శాంతి ---85వ సంవత్సరము 
9.కాలస్వరూప శౌరి శాంతి ---9౦ వ సంవత్సరము 
10. త్ర.ంబక మహారథి శాంతి ---95 వ సంవత్సరము 
11. శతాబ్ది - మహామృత్యుంజయ శాంతి --- 100 వ సంవత్సరము 
















స్తుంది. మన శరీరంలో పంచభూతాలు యున్నవి. కానీ అవి మనల్ని 
i ౦చి యున్నప్పటికి అవి మనల్ని స్పృశించవు. మనలోయున్న 
పంచభూతాలలో పరమాత్మ యున్నాడు. కానీ వాటియందు పరమాత్మను దర్శింప 


ila లేకున్నాము. ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం పొందాలంటే స్వామిని 


ఆశ్రయించడం పరిష్కారం. కారణం “మార్గోనేయోనయః” “మార్గం ఆయనే మార్గం 
చూపించేది ఆయనే. మార్గంలో నడిపించేది ఆయనే” కనుక నాలోని 
“అహంకారం”ను తొలగింపచేసి స్వామిని దక్కించుకునేందుకు అవసరమయిన 
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ స్వప్నంలా జరిగిపోయిన యాభై తొమ్మిది 
సంవత్సరాలు నెమరువేసుకుంటూ భవిష్యత్తులో ధర్మాచరణ బద్భుడనై 
యుండగలందులకు పెద్దలందరి ఆశీర్వచనములను ఆశిస్తూ ఈ చిరు పొత్తమును 
మీముందుంచుతున్నాను. 


కలియుగమందు ఏమానవుడు నూరు సంవత్సరములు జీవితుడగుచున్నాడో, 
యాతడు మిక్కిలి పుణ్యాత్ముడని శాస్త్రములచే వివరింపబడి యున్నది. స్మాంద 
పురాణగ్రస్తమైన విషయాన్ని విచారణచేస్తే “గత జన్మలయందు చేయబడిన పుణ్య 
కర్మముచేత పూర్ణాయువు పొందిన మానవుడు పుణ్యాత్ముడని తెలియ చేయబడినది. 
“శరీరం ఖలు ధర్మ సాధనం” అన్నారు. శరీరం యున్నయెడల అన్ని ధర్మములు 
ఆచరింపవచ్చును. ధర్మములను సక్రమముగా ఆచరించుచు, ఇతరులకు 
ఆదర్శముగా యుండగలందులకు మాత్రమే నూరు సంవత్సరముల జీవన కాలము 
నిర్దేశింపబడి యున్నది. నూరు సంవత్సరములు జీవించి యుండుటకు కేవలం 
ఈ జన్మయందు చేయబడిన పుణ్యకర్మములు మాత్రమే సహకరించవు. గతజన్మలలో 
చేయబడిన పుణ్యకర్మముల ఫలములు యాతని నూరు సంవత్సరముల జీవనమునకు 
సహకరించును. నా ఈ షష్టిపూర్తి కార్యక్రమ సంకల్పము కాగానే నా సతీమణి 
నన్నొక ప్రశ్న వేసినది. నూరు సంవత్సరములు జీవించియున్న వారందరు ఈ 


ఆ | 



























గం ' వారుపడే శ్రమకి తాత్కాలికంగా 

యినా తర్వాతి కాలంలో జరిగే పరీక్షలకి ఆ పునాదిగా 
్టోందనే విషయం ఎవ్వరు కాదనలేని సత్యమే కదా! అలాగే వ్యక్తి తన 

న రాల మనగడకు గతజన్మలలో తానుచేసిన పుణ్యకర్మల ఫలం 

పునాదియనే విషయం నిశ్చయం నిస్సంశయము. కనుక ఈ జన్మలో నూరు 
_ సంవత్సరాలు జీవించియున్న వ్యక్తి షష్టిపూర్తి చేసుకొనకపోయినా అతని 
. జన్మాంతరాలలో జరిగిన పుణ్యకర్మల ఫలం పొందుతున్నాడని చెప్పక తప్పదు. 
జన్మ జన్మ సుకృతాలవల్ల ఫలానావారు ఇంత కీర్తిమంతులయ్యారని పొగడటం 
వింటుంటాము. కనుక షష్టిపూర్తి సంపద సాధనలో జరిపించే విశేష ఆవాహనాలు, 
దానాలు, జపాలు వల్ల ఆ మానవుని జీవనకాలం పొడిగింపబడుతుందనే విషయం 


నిర్వివాదాంశము. 











కాగా అసలు ఈ నూరు సంవత్సరములు జీవించాలనే తాపత్రయం ఏమిటి? 

ఏ డెబ్బై, ఎనభై సంవత్సరాములో చాలదా : నూరు సంవత్సరాల నెందకు 
ఆశ్రయించారు. నూరు తత్వజ్ఞానము “కలియున్నదని ఆధ్యాత్మిక వాదుల నమ్మిక: 
నూరులో (100) రెండు సున్నలు ఒకటి యనే అంకె తర్వాత చేరి నూరు అయినది. 
ఇక్కడ ఒకటి యనే సంఖ్య భాగవతత్త్వము. ఒకటి తర్వాత సున్న జీవతత్వము 
తర్వాత సున్న ప్రకృతితత్వం. ఈ జీవతత్వాన్ని ఆశ్రయించి యున్న జీవి అనిత్యుడు. 
కానీ వానియందు గల దేహినిత్యుడు. అతడే పరబ్రహ్మస్వరూపం అనగా పరమాత్మ 
జీవియందుగల పరమాత్మ (నీవారశూకవత్తన్వీ, పీతా భాస్వ త్యణూపమా తస్యా 
శృభాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః - మంత్రపుష్పం) తాను జీవియందు ' 
ప్రవేశించి ఆ జీవికి ప్రకృతితత్వంచేత సహాయమందింపచేసి భాగవతత్వం ప్రసాదింప 


చేసాడు. ఇంతలోజెన ఆధ్యాత్మిక భావన కల్గియున్నందున నూరుకి ప్రాధాన్యత 





అసలు షష్టిపూర్తి మానవుడు ఎప్పుడు చేసుకోవాలి. పూర్తి అనగానే అరవై 
నిండగానే. అని మనందరికి అనిపిస్తుంది. కనుక 60 నిండి 61వ పడిలో 
చేసుకోవాలా? లేక అరవైలోనే చేసుకోవాలా. లౌకికంగా మనం ఆలోచన చేద్దాము. 
అరవై సంవత్సరాలకి పదవీ విరమణ అంటే పదవీ విరమణోత్సవము ఎప్పుడు 
జరుపుకుంటున్నాము. అసలు అరవై సంవత్సరాలకి పదవి విరమణ అంటే అరవయ్యె 
పడిలో కూడ పనిచేసి అరవై ఒకటిలో విరమణ చేయ కల్గుతున్నామా? కాదు 
కదా 59వ పడి పూర్తి కాగానే అరవయ్యోపడి మొదటి రోజు కూడ పనిచేసే 
కార్యాలయంలోనికి రానివ్వరు. మనం నిత్యం చూస్తూ అనుభవిస్తున్న విషయమే. 
కనుక దానిలో వాదనకు తావులేదు. వివరణ అవసరంలేదు. కాని షష్టిపూర్తి 
యనగానే అరవై నిండిన తర్వాతనా అరవై ప్రారంభంలో చేసుకోవాలా అని ఆలోచన 
చేస్తాము. పైన నేను పేర్కొన్న లౌకిక వివరణ చదువరులకు సంశయం తీరి 
యుండవచ్చును. 'ఈ విషయమై స్కాంద పురాణంలోకి వెడితే వ్యాసమహర్షులవారు 
వైశంపాయనులు షష్టిపూర్తి సంపదపైవేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ 


“షష్టి వర్నేతు సంప్రాప్తే ద్విజశ్రద్ధాసమన్వితః” అని చెప్తారు. అనగా అరవై 
సంవత్సరాలు ఇష శ్రద్ధాభక్తులతో వేద వేదాంతములు తెలిసిన విప్రలనా(శశ్రయించి 
ఈ కార్యక్రమములను జరిపించుకొనవలెనని తెలియనగును. అంతేకాక మహర్షి 
బోధాయన వారు కూడ తమ పండిత పరిష్కారమందు అరువది సంవత్సరములు 
మానవునకు ప్రవేశించగానే ఆతని జన్మతిథియందు హోమ కార్యక్రమములు 
జరుపవలెనని తెల్పిరి. ఇంకను వారి పరిష్కారమందు ఆతని జన్మతిధి యందు 
కుదరని యెడల అనగా ఆదిదైవిక, ఆది భౌతికాది విఘ్నములు కల్షినపుడు 
మాత్రమ యాతడు ఆ అరవై సంవత్సర కాలములో మంచిరోజున జరిపించు 


అనను వంచే గా 


PIII AMA EE AKA Kn OAR A~ 











ుస్సుమాంజలులు సమర్పిస్తూ వారికి 
విషయాన్ని అనునిత్యం గుర్తుచే 







సుకుంటానని సవినయంగా 
నాను. చదువరులను ఈ షష్టిపూర్తి సంపదను పూర్తిగా చదివి ఆకళింపు 
నగలరని ఆశిస్తున్నాను. 





ప్రభవ నామ సంవత్సరము మొదలిడి 'క్షయ” నామ సంవత్సరము వరకు 
60 సంవత్సరాలు. ఒక విధముగా ఈ కాలానికి సంకేతం అరువది. కనుకనే 
సెకనులు, నిమిషాలు, ఘడియలు, విఘడియలు అన్నియు ఈ అరువది అనే 
సంకేతం మీదనే నడుస్తుండటం గమనిస్తాము. ఒక రోజుకి ఘడియలు అరువది. 
అలాగే విఘడియలు అరువది. నవగ్రహాలు వాటి దిశలు ఒక ఆవృత్తికి 120 
సంవత్సరాలు. దీనిని బట్టి ఆవృత్తి ప్రకారం మనిషి ౨ సంవత్సరంలో పుట్టాడో 
అతనికి మరల అదే పేరున్న సంవత్సరానికి షష్టిపూర్తి జరగాలి. ఇది (గ్రహవీక్షణ 
మార్గంలో మార్పు అనబడుతుంది. అనగా తిరిగి మరియొక ఆవృత్తి. దీనినే 
మరియొక జన్మ అనవచ్చు. కనుక ఈ జనన దోషం తొలగడానికి షష్టిపూర్తి 
కార్యక్రమము అవసరము యని పండిత పరిష్కారము. త్రిమూర్తులకు 
చతుస్సముద్రాలకు పంచభూతాలకు సప్తలోకాలకు అష్టవసువులకు నవబ్రహ్మలకు 
దశదిశలకు ఏకాదశ రుద్రులకు ద్వాదశ ఆరిత్యులకు బ్రహ్మకు రెండు అయనాలకు 
ఆరు బుతువులకు పన్నెండుమాసాలకి రెండు పక్షాలకి అరువది సంవత్సరాలకి 
వెరశి 860 రోజులను నడిపించే దేవతలకు కలశరూపంలో పూజలు శాస్త్రోక్తంగా 
జరపటం షష్టిపూర్తి సంపద అనబడుతుంది. 


ఈ కలశ ఆహ్వానాలు క్రిందటిరోజు సాయంత్రమే మండపాన్ని సిద్ధము చేసి 
జరుపబడతాయి. వారందరికి ప్రార్ధనలు శక్తికొలది నివేదనలు జరుగుతాయి. 
తెల్లవారితే షష్టిపూర్తి చేసుకునే మానవుని యింటియందు సకల దేవతాగణాలు 
ఆహ్వానింపబడి నివశించడం నిజంగా ఆ మానవుని యదృష్టంగానే భావింపబడాలి. 


కే 


శ ok 
he మం ahs ds de Noe Sa Ne Slo So Sey | C5» ఎట ఎ 6 ఎల lee ee ede eee 
he a Nia ఎటు లోడు ఆలి ఆ అ ee ఎ అలల లలల చనన న నన న) నా 

జ 













నా మంత్రాలు, - నం మొదలగునవి వఠిస్తూ హా 
'జరుపబడుతుంది. ఇవన్నీయు షష్టిపూర్తి చేసుకొను దంపతులకు అపమృత 
"తొలగించి శాశ్వత యశస్సు కల్గించి పరిపూర్ణ ఆయువును కల్పిస్తాయి. మానవ్యన్ని_ 
ఇంతకన్నా కావలసినదేముంది. దీనులకు, బదిరులకు, అంధులకు సానుభూతిని ర 
చూపించదగిన వారికి మృష్టాన్న భోజనాలను జరపాలి. [| 
ఇక ముఖ్యంగా గమనించాల్సింది దానపాత్రత. 'ఈ పండితునికి ఈయవలననే 
మంచి సంకల్పంతో గౌరవంతో వినమ్రతతో వారి విద్యను గౌరవించి ఇచ్చే వితరణ 
_ దానపాత్రత సంతరించుకుంటుంది. పాత్రత ఎరిగి ఇచ్చిన దానం వారి 
'కృపాకటాక్షాలు పొందటానికి అర్దమవుతుంది. ఈ విధంగా సరస్వతి మాత్రను 
గౌరవించిన కారణంగా వేద పండితుల ద్వారా వేదాళ్ళీసులు పొందినందువల్ల 
దంపతులకి ఆముష్మిక సౌఖ్యాలు కల్పింపబడతాయి. 
ఈ సందర్భంగా షష్టిపూర్తి సంపదను పొందిన దంపతులకు పరమేశ్వర 





కటాక్షం తధ్యం. 
శతమానం భవతి శతాయుః పురుష 
శృతేంద్రియ ఆయుపష్యే వేంద్రియ ప్రతితిష్టతి. 
ఈ a ర్తి సంపదలో స్త్రీకి గల పాత్ర అనిర్వచనీయం. గృహస్థాశ్రమంలో 
కి భారతీయ సంస ర్తి 

మాతృదేవోభవ 

పితృదేవోభవ 

ఆచార్యదేవోభవ 


గ 
ర? 


అ్తోహలోప లోహ లోట Dede ఫోం Je Je లం le Ye అ ౬ 

(స Ye Ye లల ee ede dee ele Jee ede ee ee Nae 

le (2 le de ie Ae de sie le sie le fe le she heeled eee 
[= 








'యము. అట్టి నీవు పతం దైవమే prises _తండ్రియని, 

వు యని తెలుసుకొనుమని తెలియచేయు భారతీయ సాంప్రదాయ 

భారతీయుల సంస్కారాలకి పునాదులు. 

ఆహా ఏమి ప్రాచీన బుషుల మేధాసంపత్తులు. వారి ఆదేశాలు వారి 

శాలు భారతీయ లెల్లరకు శిరోధార్యములు. జన్మనిచ్చిన తల్లితండ్రులు జ్ఞాన 

. ప్రదాతయైన గురువులు ప్రత్యక్ష దైవములని వివాహమున కుద్భుప్తడన స్నాతకునకు 
గురువు శాసనములుగా తెలియపర్చెదరు. 

ఏష ఆదేశః = ఇది మా ఆదేశము; ఏష ఉపదేశః = ఇది మా య. 
అంతేకాదు ఏషా వేదోపనిషత్‌ అని అంటారు. అనగా ఇది ఉపనిషత్తుగా 
ఎరుగవలసినది అంటూ ఇంకా కొద్దిగా ప్రేమతో వాత్సల్య పూర్వకముగా “ఏద 
దనుశాసనం” మేము నిన్ను శాసించునదిదియే అని (ప్రేమపూర్వక మంగళా 
శాసనాలు తెలియపరుస్తారు. సృష్టి యావత్తులో కెల్ల తల్లిని దైవముగా భావింపుము 
అని తెలియపరచే ఏకైక ప్రాచీన బుషి భావనా పరంపర, భారతీయ సాంప్రదాయక 
విలువలు మనకి తెలియపరుస్తున్నవి. వివాహానికి ముందు జరుపు స్నాతక 
ఘట్టము ఈ మహా వాక్యాల్ని వెల్లడి చేస్తున్నది. 

ఈ రోజు మన కార్యక్రమ విషయం “షష్టిపూర్తి” సంపద. దీనిని విశ్లేషణకు 
కొంత విషయ వివరణ చేసినట్రైతే “షష్టిపూర్తి సంపద” ని అర్థం చేసుకునే అవకాశం 
కలుగుతుంది. మా తల్లిగారు శ్రీ శ్రీమతి సరస్వతి ప్రసూనాంబ గారిని మా చెల్లెలు 
శ్రీమతి ర్లూన్సి రెండు మూడు కీర్తనలు నేర్పమని అడిగితే ముందు జంటస్వరాలు, 
సరళీస్వరాలు నేర్చుకో, తర్వాత కీర్తనలు అన్నారు. అలాకాదు రెండుకీర్తనలు 
నేర్పు అన్నది. దానికి అమ్మ ఇంగ్లీషు మాస్టరు నామవాచకాలు, క్రియలు నేర్చకుండా 
(గ్రామరు నేర్చగలడా అని అసత. అలాగే పూర్తి అవగాహన “షష్టిపూర్తి 
విషయమై చదువరులకు ఏర్పడాలనే సద్భావనతో కొన్ని ముఖ్య విషయాలను మీ 
ముందుంచుతాను. 

“షష్టిపూర్తి యొక్క ముఖ్య ఉద్దేశ్యం నూరు సంవత్సరాల ఆయుర్ధాయం 
ఆనందమయ జీవితం కోసమని మృత్యుంజయ హోమాలు మరికొన్ని తంతులు 














వ... తా. 









తామ శరదశ్ళతమ్‌ అని ఉద్దాటిస్తారు. అనగా 
వందసంవత్సరాలు బ్రతుకు , ఆ వందేళ్ళు హాయిగా బ్రతుకు 
అంతేకాదు ఇతరులను ఆనందింపచేస్తూ ఆ వందేళ్ళు జీవించు. 
అదే విధంగా అపజయాలు లేకుండా వందేళ్ళు బ్రతుకు అని అభిలషించారు. 
కేవలం ఊహలలో మానవాళిని ఊరేగించకుండా ఈ సంస్కార భావనలకి 
అనేక పునాదులు వేశారు. అవి ఏమిటో చూద్దాం. 
నేటి జీవితంలో మనం నిత్యం గమనిస్తాం. స్త్రీలను గౌరవించండి. మహిళ 
హక్కులు కాపాడాలి. ఇంకా. చట్టసభలలో 33శాతం హక్కులకై పోరాడాలని 
వింటున్నాం. కానీ భారతీయ సాంప్రదాయాలలో స్ర్తీకి నూటికి నూరుశాతం 
గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. 
స్త్రీని ప్రథమంగా దైవంగా చూడమన్నారు. మాతృదేవోభవ, భవ శబ్దానికి 
అర్థం తెలుసుకొనుము అని, తల్లిని దైవముగా తెలుసుకొనుము. మరి ఏ ఇతర 
మతములలో లేని ఈ సంస్కార భావన, నిత్యనూతనము స్ఫూర్తిదాయకము 
కాదని అనగలమా? ఇటువంటి పవిత్ర భావనలు సమాజం మీద సత్ఫలితాలనిచ్చి 
మానసిక రుగ్మతలను తగ్గించి జీవితకాలాన్ని పెంచుతాయి. 

' వివాహమునకు ముందు కన్యాదాత వద్దకు వచ్చి వరుని తండ్రి ఇలా 
అడుగుతాడు. పవిత్రము, అత్యంత గౌరవప్రదమైన మీ కుటుంబమునందు గల 
మీ కుమార్తెకు 'ధర్మ ప్రజా సంపత్యర్థం వృణీమహే” అనగా ధర్మపరమైన సంతానము 

“కొరకు కన్యను వధువుగా అడుగుచున్నాము అని అంటాడు. అప్పుడు వధువు 
తండ్రి 'వృణీదం” అలాగే కానీయుడు అంటూ “దాస్యామి” ఇచ్చుచున్నాను అని 
వధువు వరునికి ఇచ్చినట్లు ప్రకటించగానే శ్రీపరమేశ్వర (ప్రీత్యర్థం ధర్మ (ప్రజా 
సంపత్యర్థం స్త్రియం ఉద్వహే' అని వరునిచే చెప్పిస్తారు. అనగా శ్రీ పరమేశ్వరుని 


న ఈత. 









రకు ఈ వధువును వివాహము. 








“సాలంకృత Sa oi అని చెపుతాడు. అనగా 
వచ్చిన నా కూతురిని దానము చేయుదును అని చెపుతాడు. 
నం గమనించవలసింది ఇక్కడ జరిగే తంతుని. సాధారణంగా మనం 
) దానాలని 'తుభ్యమహం సం్రద దే నమమ” అని మంత్రం చెప్పి 
ఇ _“నమమా అనగా ఇక ఇది నాదికాదు అని అర్థం. ఈ కన్యాదానం 
" చేసేటప్పుడు మాత్రం ఈ నమమ శబ్దాన్ని వాడరు. అనగా కన్యాదానం చేసిన ఆ 

కన్య స్త్రీ మూర్తిగా ఇంటి ఆడపడచుగా గంపలో కూర్చొబెట్టి పంపిన ధాన్యలక్ష్మిగా 
భావన చేస్తారు. ఆ వధువుకి తాను దానమివ్వబడినా పుట్టింటి మీద 
సర్వాధికారాలున్నాయనే అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. ఇక వధువుని స్వీకరిస్తూ... 
“ధర్మార్ధ కామేషు త్వయె షా; నాతి చరితవ్యా” నాతి చరామి అని కన్యాదాతతో 
మరియు వరునితో చెప్పిస్తారు. అనగా ధర్మపరమైన విషయములందు అర్థపరమైన 
విషయములందు, కామపరమైన అనగా కోర్కెల విషయములందు ఈ కన్యను 
అతిక్రమించి ప్రవర్తించకు' అని కన్యాదాత పలికితే “నాతి చరామి” అని వరుడు 
“అతిక్రమించను” అని ప్రమాణాలు చేస్తాడు. ఇవి పెళ్ళినాటి ప్రమాణాలు. ఈ 
తంతులలో స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యతను మనం గమనించగలం. అటు పిమ్మట 
“సప్తపది” తంతు చివర వరుడు చెప్పు మంత్రర్థములతో ఈ విశ్లేషణను విడిచి 
సాగుదాము. “పుం సే పుత్రాయ వేత్త వేశ్రియై” - ఉత్తరయ వేత్తువ ఏహి సూనృతే' 
అహో ఏమి మనస్సు, శరీరము జలదరించు సన్నివేశము. ఇది వధూవరుల 
సమన్వయ సంభాషణలు. నీవు తప్పులు చేయకుము. నేను తప్పు చేయకుండా 
యుండును. నీవు ఆకాశము, నేను భామిని. నీవు శుక్రదాతవు, నేను శుక్రము 
దరించుదానను. నీవు మనస్సువు, బుక్కువు, నేను వాక్కును - సామమును 
అగుదునని పల్మిన వధువుని దగ్గరకు తీసుకొని 


“మంచి నీతి నియమములు గల ఓ కన్యకామణీ, నీవు నాతో కూడి పురుషత్వము 
గల సంతానము. పొందుము. సూనృత కలిగిన పుత్ర సంతతిని కనుము’ అని 
సప్తపదిని ముగిస్తాడు. 

వివాహ తంతులో అతి ప్రాముఖ్యతను సంతరించుకొన్న పాత్ర 'కన్యక' వధువు. 
అనగా స్త్రీకి అత్యంత ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరింపచేసిన ప్రాచీన 





శల్రికి ¢ క్‌ 
ర్మలము, అత్యంత ప్రాముఖ్యమును స్రీ, పురుషుల సమన్వయమును 
ఏ ఘట్టము వివాహ తంతులలో 'యోక్రధారణ'. ఈ తంతు చూపరులకు 
అత్యంత వినోదము కల్లించును. వరుడు స్త్రీకి దగ్గరగా కూర్చుని నడుముకు ఒక 
త్రాటిని చుట్టి గట్టిగా ముడి వేయును. ఈ తంతును మనము వేదుకగా అవలోకించినా 
అపుడు వరునిచే ఉచ్చరింపబడు మంత్రార్థములు గృహన్థాశ్రమములో భవిష్యత్తులో 
జరుపుకొను వ్రతాది శుభకార్యక్రమములకు పునాదులుగా గ్రహింపవలెను. 
ఆశాసానా సౌమనసం ప్రజాం సౌభాగ్యం తనుం 

అగ్నేరనూరతా భూత్వా సన్నహ్యే సుకృతాయ కం ॥ 

ఓ లలనా! పవిత్రమైన మనస్సును ఉత్తమ సంతతిని, సంపదలకు నిర్మలమైన 
మనస్సుతో శరీరమును ధరించి అగ్ని హోత్రాది కార్యక్రమములలో నా సహచారిణివై 
సత్మార్య క్రమములకు ఎల్లప్పుడు సంసిద్దురాలవై వశింపుము' అంటు నీవు ఎల్లప్పుడు 
నా దానివి, నీవు నన్ను విడిచి యుండకుము నీవు ఎల్లవేళలా సంస్కార నియమ 
కార్యక్రమములందు నాకు సహచారిణివి అని అనునయిస్తాడు. వేడుకగా గోచరించే 
ఈ పత్నీవ్రతోపనయనము అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొన్న ఘట్టము. 

ఈ ఘట్టమున త్రాడుతో బంధింపబడిన వధువు అనేక కార్యక్రమములందు 
అతనికి సహకార మందించుచు సంతాన, ఉపనయన, వివాహములందు అనేక , 
వ్రతములందు యగ్న యాగాది క్రతువులందు సహచారిణియై వసించి నేడు 
వరుని షష్టిపూర్తి యందు కూడ ఆతడు జరుపు మృత్యుంజయాది జప యాగములందు 
తాను పూర్తిగా సహకారమందించుచున్న స్త్రీ మూర్తి షష్టిపూర్తి కార్యక్రమములో 
ప్రధానపాత్ర వహించు ననుటలో సందేహము లేదు. కనుకనే పురుషునిలో 

సగభాగమైన స్త్రీకి వేరే షష్టిపూర్తి కార్యక్రమములేదు. 

ఇక “షష్టిపూర్తి” మంత్రార్ధ విశేషములు చెప్పుకొనుటకు ముందు అసలు ఈ 
షష్టిపూర్తి వ్రతము ఏ విదముగా ఏర్పడినది. ఎందుకు చేయవలసి వచ్చినది 
, యను మీ మాంసకు సాగుతు దీనికి గల అంతరార్దము నందు ఏర్పడిన ఘట్టమును 
లేదా చిన్న కథను చెప్పుకుందుము. 


dele లంచం లం ede ee Aedes tee ADI న ese ste lee sleet aeslesle 








సహో? 





అ గా సర్వ జంతువుల యొక్క శరీరగతి దీర్జాయువు పం. ఆ 
రరమున్న యెడల ధర్మముల లాచరించ వచ్చును. “ఆచరించిన ధర్మకార్యముల 

నిర్భయత్వము, ఆరోగ్యము, దేహధారుద్యములను మరియు సౌఖ్యవంతము, 
. సుఖదము అయిన జీవితమును పొందగలడు. అట్టి అద్భుతమైన దీర్చాయువు 


| _ ఆయుర్వృద్ధి కలిగించు వ్రతమును శ్రీమహావిష్టు స్వరూపుడైన శ్రీ శ్రీ వ్యాసమహాముని 


" లోకముల కందించినాడు. ఈ వ్రతము పేరు 'షష్టిపూర్తి' వ్రతము. ఈ షష్టిపూర్తి 
"వ్రతము త్రేతాయుగమున నహుషుని కుమారుడైన యయాతి యను రాజుచే 
చేయబడినది. ఈ వ్రతము చేయుటకు గల కారణ భూతురాలు రాక్షస గురువైస 
శుక్రుని కూతురు దేవయాని. రుషవీర్యుడను రాక్షస ప్రభువుకు శర్మిష్టయను కూతురు 
కలదు. జల క్రీడల నిమిత్తము వలువలు ఒడ్డున విడిచి యొక సరస్సులో శర్మిష్ట 
తన చెలికత్తెలతో స్నానమాచరించెను. ఈ చెలికత్తెలతో రాక్షస గురువైన శుక్రుని 
కూతురు దేవయాని కూడ సరస్సున దిగి జలకము లాడెను. తర్వాత అందరు 
ఒడ్డున చేరి తమ తమ వలువలను దరించిరి. కాని ప్రమాద వశమున దేవయాని 
వలువలును శర్మిష్ట , శర్మిష్ట వలువలు దేవయాని ధరించినారు. యంత చెలికత్తెలు 
వేడుకగా వారిరువురును యాటపట్టించి వలువలను ధరించినట్లుగా ఒకే వరుని 
ఇద్దరు పొందుచేయరు గదాయని హాస్యమాడిరి. అంత శర్మిష్ట ఉక్రోషమున 
దేవయానిని అనేక విధముల తూలనాడి అచట సమీపమున యున్న భయంకర 
కూపమునందు నెట్టివేసి చెలికత్తెలతో నిప్రమించెను. అంత వేట నిమిత్తమై ఏతెంచిన 
యయాతి మహారాజు భయంకరమగు నూతినుండి 'రక్షింపుడు, రక్షింపుడు' అను 
దేవయాని కేకలు విని యా నూతిన పడ్డ దేవయానిని రక్షించెను. తర్వాత రాక్షస 
గురువైన శుక్రుని కోరిక మేరకు యయాతి దేవయానిని వివాహామాడెను. నహుషుని 
కుమారుడగు యయాతిని గమనించి శర్మిష్ట కూడ యయాతిని వివాహమాడదలచి 





చేయసాగెను. యయాతి కూడ శర్మిష్టదర్యలు పట్ల ఆకర్షితుడై ఆమెయందు అధికాసక్తి 
పెంచుకొనసాగెను. ఇట్లు కొంతకాలము గడచెను. తన కుమార్తె దేవయానిలో 
కొంత నిర్లిప్తత గమనించి శుక్రుడు కారణముకై నిలదీసెను. అంత దేవయాని 
శర్మిష్ట చర్యలను యయాతి ఆమెయందు చూపు ఆసక్తిని చెప్పి విచార 
గ్రస్తురాలాయెను. అంత శుక్రుడు కోపించి యయాతిని దుష్టబుద్ధి తో చరించినావు 
కాన ఆ కామకలాపములకుపయోగించలేని దర్శకార్యములకు వీలులేని 
ముసలితనముతో మన్మథ వికారము లేనివాడవుగా యుండి కాంతా విముఖుండవై 
చరింపమని శపించెను. ఇట్లు కొంతకాలము గడిచెను. దేవయాని, శర్మిష్ట లిరువురు 
యయాతి శాపగ్రస్తుడగుట వల్ల అమితముగా బాధపడసాగిరి. ఇద్దరు శుక్రుని 
వద్దకేగి తాము చేసిన తప్పులకు యయాతి కష్టపడుట సమ్మతము కాదని 
యయాతిని కరుణించి తమ భర్తను కాపాడమని వేడుకొనిరి. అంత యయాతి 
కూడ తన శాపవిమెచన సాధనమును తెలియచేయమని ప్రార్థించెను. 


అంత శుక్రుడు ఓ రాజా ఈ ముసలితనము పోయి దీర్చాయువు కలిగి 
సౌఖ్యమైన జీవితము గడుపుటకు శ్రీవ్యాసభగవానునిచే చెప్పబడిన షష్టిపూర్తి యను 
గొప్ప వ్రతము కలదు అని చెప్పెను. అంత యయాతి ఓ మహానుభావా! కేవలము 
ఈ (వ్రతము నా స్వార్థ బుద్ధికొరకు కాక కల్యాణప్రదమైన మానవ లోకము 
కొరకు నిరంతర దైవకార్యక్రమముల కొరకు తద్వార లోక శాంతి కొరకు ఈ వ్రత 
విధానమును నా యందలి కృపచే తెలియచేయవలసినదిగా (ప్రార్థించెను. 

అంత జామాతుర్వచనం శృత్వా శుక్రః ప్రోవాచ సాదరం 

అల్లుని శరణాగతి విని శుక్రుడు ఇలా చెప్పసాగెను. 


ప్రాయశ్చిత్తం ప్రథమతః కృత్వా పుణ్యాహ పూర్వకం. 


die die ల్లో Die die Die ie Die Je ie Je ie Je Je Sede Je 10) dle slo slo ale dle ale leak ఎటట teak ఎల ఎల ఎల ఎఎ 












కర్వాత యధాశక్తి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. 
0 కురు మహరాజన్‌ వాంచితం లభసేదృవం ॥ 
చేసిన యెడల నీ వృద్ధాప్య సమస్యతీరి నీ కోరికలన్నియు నెరవేరగలవని 
శుక్రుడు శ్రీ వ్యాసమహర్షి చే చెప్పబడిన స్కాంద పురాణములోని షష్టిపూర్తి వ్రత 
"మహిమను మానవ లోకమునకు వెల్లడించెను. అంత యయాతి యా “షష్టిపూర్తి 
కార్యక్రమమును నిర్వహించి వ్రత ప్రభావముచే దీర్ణయువు కల్లి దేవయాని 
శర్మిష్టలతో కూడి పుత్ర పౌత్రుల పొంది అనేక దర్శకార్యముల నాచరించి కీర్తి 
సంపదలు పొందిన వాడాయెను. షష్టి పూర్తి కార్యక్రమమును యథాశక్తి 
నిర్వహించలేనివారు కూడ ఈ పై కథను అత్యంత శ్రద్ధాభక్తులతో వినినంత 
మాత్రమేననే ఆ ముహ్మిక సుఖముల పొందగలరనుటలో సందేహము లేదు. 
షష్టిపూర్తిలోని కొన్ని ముఖ్య ఘట్టములు : 
శరీర శుద్ద్వర్థం కేశళ్ళీ శ్రులోమనఖం 
స్నాన మహాసంకల్పం : మహానదులలో మృత్తికాస్నానం విధి ప్రకారేణ 
సంధ్యావందనాది కార్యక్రమాలు. 
కర్తా పత్యా సహమంగళస్నానం 
అఖండ దీపారాధన 
పుణ్యాహవాచనం 
నాందీ దేవతాహ్వానం 
ంజయ జపహోమం 
తిల హోమం 
సూర్య నమస్కారాలు. 
యయ ఈ. 


teste este ete 















ధు ల ్న దాః వ లు. ఇతరములైన ఇష్టపూర్వక 
తర్వాత తాంబూల దానాలు నిర్వర్తించాలి. 
ముపరి ఈశాన్య ప్రదిక్షణ క్రమంలో అరువది స్వర్ణ ప్రతిమలు మంటప 
ఉమామహేశ్వర కలశం ప్రతిష్టిస్తారు. : 

గంగానది మొలు అన్ని నదులలోని నీరు సముద్ర జాలలతో పుణ్యసానాలు. 
ie ప్రత్యది దేవతాదులతో సమస్త [గ్రహాలకు ఆహ్వానం. 
అశ్వత్థామా చిరంజీవీ దీర్గమాయుర్దదాతుమ్‌ అంటూ తతర్పిత స్సప్త చిరజీవి 
పూజాకార్యక్రమం. | 

మాస, తిథి, దశరుద్ర, నక్షత్ర దేవతా యోగదేవతా - కరణదేవతా రాశిదేవతా 
ధ్యానాలు - ఆదిత్యాది నవగ్రహ పూజాకార్యక్రమాలు. 

ద్వాదశాదిత్య పూజలు జరిపించవలెను. 

తర్వాత హోమకార్యక్రమములు చిరంజీవి ప్రభవాది హోమాలు. 

హోమాలు తర్వాత శాంతి ప్రవచనాలు పూర్ణాహుతి. జరుపబడును. 

చివరగా చేయవలసినది 

ఏతాని దద్యాద్విప్రే భ్యో యదా విభవ మాదరాత్‌ । 

శ్రేష్ణులైన బ్రాహ్మణులకు ఉచితరీతి యదాశక్తి సత్మరింపవలెను. 

దేనేభ్యోధ విశేష్టేభ్యో భూరిదానం ప్రకల్పయేత్‌ । 

యుక్తులు శ్రేష్టులైన వారి దక్షిణలు సమర్పించవలెను. 

బంధుబి స్పహభుంజేత 

హరిం స్మృత్వా సుఖేభవేత్‌ | 

బంధువుల విందు వినోదాలతో గూడి ఆనందంగా గడపవలెను. 

ఈ విధంగా షష్టిపూర్తి కార్యక్రమమును యథావక్తి నిర్వహించి సర్వారిష్ట 
దోషములను జయించి వంద సంవత్సరములు సుఖములు బడయుదురు గాక. 
పూర్ణమిదం. 










GWA Ae AEA De IA Ae AAI AACT DY este ste se ste sie ste ste ste ste sie ste te ste ate siete 


ఉగ్ర-భీమ రథ శాంతి 


(షష్ట్యబ్దపూర్తి, సప్తత్యబ్దపూర్తి శాంతి కల్పము) 


సంకలనము 
ఆచార్య శ్రీ వడ్లమూడి వెంకటేశ్వరరావు 





ఉగ్రరథ దేవతా మండలము 


© 
ర్చ 39 ఆ 
ఆ ్య్ర 
ఆ 3,89 ఠి ఐట 
బ్ర 
@ © 
అఅ 60 
అక్‌ర్సికి గ © 
(ప్రత్యధి) (ప్రధా అధి 
అఠఠఅ 
అ అ 
ఆఆ 
© 269 


అదీఆ 


థొ ఆ త న్‌ా 








సర్వస్వామ్య సహితము 
ప్రధమ ముద్రణ: 

ప్రభవ ఉగాది : మార్చి 1987 
ప్రతులు - 1000 


ద్వితీయ ముద్రణ : 

వ్యయ (శ్రావణ పూర్ణిమ : ఆగష్టు 2006 
ప్రతులు - 1000 

తృతీయ ముద్రణ : 

జయ ఫాల్గుణ పూర్ణిమ, మార్చి 2015 
ప్రతులు - 1000 


వెల : 80/- 


ప్రతులకు : 

వి.వేంకటేశ్వరరావు M.Sc 

వైస్‌ ప్రిన్సిపాలు(రి), హిందూకాలేజి 

శ్రీకల : 6-3-81, అరండల్‌పేట, 

గుంటూరు - 522 002 

ఫోన్‌ : 0863 -2232233, 94407 97997 


వి. మదనమోహనరావు 

ప్లాట్‌ నెం.: 131 సాయికృప ఆఫీసర్స్‌ కాలనీ, 
యాప్రాల : సికింద్రాబాదు-500 087 
ఫోను : 96182 27363 


శ్రీ సాయిగణేష్‌ బుక్‌ హౌస్‌ 
పాట్‌ నెం. 124, హనుమాన్‌టెంపుల్‌ ఎదురు, 
రామకృష్ణాపురం, కొత్తపేట, 


హైదరాబాద్‌ - 500 085 
ఫోను : 99496 60465 


ప్రస్తావన 


శుద్ధ స్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహామ్‌ 
దాతారం సర్వకామానాం కామేశ్వర ముపాస్మహే॥ 


ట్యోరిశ్ళక్రములోని గ్రహములన్నియు తమ తమ కక్ష్యలలో చారవశమున 
గ్రీతీ అరువది సంత్సరములకు సుమారు తామున్న స్థానమునకే జేరును. 
ప్రేన్తము జన్మించిన నాటి జాతకచక్ర గ్రహ సంపత్తి మరల 60 సంవత్సరముల 
వచ్చునాటికి ఏర్పడుట వలననే షష్ట్యబ్ద పూర్తికి ప్రాముఖ్యత గల్లినది. 
తనము వత్సరమున ప్రతివారు ఉగ్రరథడను మృత్యువ్రాతకు ఇట్లే 70 
కీతిటీళ్ళరముల వయస్సు వచ్చునాటికి భీమరథుడను మృత్యుదోషమునకు 
సీకి కాగలదని ఆగమవాక్యము, శివ, శౌనక, బోధాయ నోక్తములయిన ఆగమ 
ద్వారా శాంతికర్మ నాచరించుటచే తదపమృత్యునివారణ గల్గుటయే 

న. సర్వతో ముఖ శ్రేయస్సునందగలరు. 
(1; ఉగ్రరథ శాంతి అను షష్ట్యబ్ద పూర్తి కల్బమునకు ప్రమాణము నిర్ణయ 
ఖీ గ్రంధమునందలి శైవాగమము. దీని ననుసరించియే శిష్యులు తత్తద్దేవతా 
వీన్యాసనముజేసి శాంతిక్రియ జరుపుకొనుచున్నారు. ఈ తంత్రమునకు 
సీంపత్తి జోడించి అస్మత్పూజ్య గురుపాదులు శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష 
క్రేశాథీశ్వరులు జగద్దురు శ్రీ కల్యాణానంద భారతీస్వామి వారు సంస్కరించిరి. 
థొట మారుదపదేశించిన దానినే విద్యారణ్య వేద భాష్యము, గుణనికా దీధితి, 
ంహితాది వైదికాగమ (గ్రంధార్గత విశేషములతో పరిపూర్ణముగా వైదిక, 
అగు :నాగద్వయమున సుగమమైన రీతిలో పరిష్కరించి ప్రచురించడమైనది. 
ఉ(గరధశాంతి (గంధము[ద్రణ ఆస్తిక్యవర్యుల అభిమానంతో రెండవ 
ట్రీట్యాయుము చేయనవసరమైనది. అందుకొరకై ఈసారి భీమరథశాంతి 
(టీలు) కూడ జతచేసి ప్రచురించబడింది. ఈ రెండు శాంతిక్రమాలను 
అక్మీక్యు'. రగు అవకాశం ఉన్నంతవరకు నిర్వహించి మృత్యుంజయుని 


అగు(గ.)' పాత్రులు కాగలరు. 
ఇట్లు 


బుధజన విధేయుడు 
ఆచార్య శ్రీ వడ్లమూడి వేంకటేశ్వరరావు 


ఉగ్ర -భీమ రథ శాంతులకు కావలసిన వస్తు సముదాయము 





పసుపు, కుంకుమ 
గంధము 

అగరుబత్తి 

పూజా సామాగ్రి 
కర్పూరము 
తమలపాకులు, వక్కలు 
ఖర్జూరములు 
కొబ్బరికాయలు 
పండ్లు, పూలు 
ఎండుద్రాక్ష 

తేనె, ఆజ్యము 
పంచామృతములు 
పంచ గవ్యములు 
పంచ పల్లవములు 
(రావి, మేడి, మర్రి, జువ్వి, మామిడి) 
పంచ త్వక్కులు 
దశమృత్తికలు 
నవధాన్యములు 
దూర్వా 

ఉగ్రరథ మంటపమునకు 
బియ్యము, ధాన్యము 
తిలలు, మినుములు 
నవగ్రహ ధాన్యములు 
దశదానములు 


దుర్జానములకు 
ఆయఃపిండి, కార్పాన లవణ తిల 
కంబళ తైల, గుడములు 
యజమానుల దీక్షా వస్త్రములు 
బ్రాహ్మణ దీక్షా వస్త్రములు 
ధోవతుల చాపు 1 
ఉత్తరీయములు 2 

తుంద్లు 3 

రెవిక గుడ్డలు 2 
దారపుబంతి 

బృహత్మలశ 1 
శతభిద్రకలశ 1 
మూకుల్భ్ళు 

ఆజ్యపాత్ర 

గహసమిధలు 

పూర్ణాహుతి ద్రవ్యములు 
ఉ(గ్రరథశాంతికి 

చిన్న కలశలు 70 
చేతిరుమాలలు 72 
బంగారు (ప్రతిమ 1 

వెండి దేవతా ప్రతిమలు 72 
భీమరథశాంతికి 

కలశలు 24 
చేతిరుమాలలు 24 
బంగారు ప్రతిమ 1 

వెండి ప్రతిమలు 24 


అథ ఉగ్రరథ శాంతిః 
శ్రీ గురుభ్యో నమః 
శ్రీమహాగణాధిపతయే నమః 

అధాత ఉగ్రరథ శాంతిం వ్యాఖ్యాస్యామః 

జన్మాది షష్టితమ వర్ష ప్రవేశే జన్మనక్ష్మతే అనుకూలనక్ష్మతే వా శుభదివసే 
పత్న్యాసహ మంగళస్నానం కృత్వా వస్తాభరణాదిభిరలంకృత్య దేవాలయే నదీ 
పుణ్యదేశే స్వగ్భహే వా ఐశాన దిగ్భాగే రంభస్తంభాది శోభితం విచిత్ర వస్తవితాని 
దివ్యకుసుమాలంకృతం మండపం కృత్వా గోముయేనా నులివ్య ర 
వల్యాదిభిరలంకృత్య స్వస్తివాచకై ర్నానావిధ దివ్యవాదిత్ర ఘోషైశ్చ మండపం ప్ర 
వి(పైః పుణ్యాహం వాచయిత్వా నాందీం కృత్వా మహాసంకల్పం కుర్యాత్‌! 

అథ సంకల్ప: 

అస్య శ్రీ మదాది + + + ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిఫ్లో 
మమ జననాది షష్టితమ వర్ష (ప్రవేశేన యో దోషస్సమజని తద్గోష పరిహారార్థక్తి 
యక్ష్య మాణ తత్తద్దేవతా ప్రసాదేన సర్వారిష్ట పరిహారద్వారా సర్వాభీష్ట సిద్ధర్థంః। 
మమ జన్మ నక్షత్ర జన్మరాశివశాత్‌ నామనక్షత నామరాశివశాత్‌ జన్మానుజన్మ త్రిజ 
నక్షత్రవశాత్‌, అంగగ్రహ వశాత్‌ గోచారగ్రహవశాత్‌ వామ దక్షిణ వేధవశాత్‌ ష 
(గహవశాత్‌ ఉపగ్రహవశాత్‌ భావగ్రహవశాత్‌ లత్తోపగ్రహవశాత్‌ సర్వతోభద్రవ 
జన్మలగ్నాది షడ్వర్గవశాత్‌ మహాదంశాంతర్దశా అంతరాంతర్దశా సూక్ష్మదశా ప్రాణో 
దశావశాత్‌ గ్రహచారవశాత్‌ కాలచక్రవశాత్‌ చ ప్రాప్త సకలారిష్ట పరిహారా 
ఆదిత్యాది నవగ్రహేషు యేయే గ్రహా అరిష్ట స్థానేషు స్థితాః తై స్తైః గ్రహైః క్రియమా 
కరిష్యమాణ అగామి సూచిత దుష్టారిష్టపరిహార ద్వారా శుభస్థాన స్థిత ఫలావాప్త బర 
ఆధ్యాత్మికాధి దైవికాధి భౌతిక భౌమా న్తరిక్ష దివ్య మహోత్సాత దుస్స్వప్న శకునాకె। 
అద్భుతాగామి దుష్టారిష్ట పరిహారద్వారా ఆయురభి వృద్ద్వర్ధం. పరమంత్ర పరయంే 
పరతంత్ర విచ్చేదన పూర్వక శత్రు పలాయనార్థం సమ్ముఖోన్ముఖ లత్తోపగ్రహ రాళ 
నక్షత్ర తిథి వార క్రూర సర్వక్రూరగ్రహ వేధవశాత్‌, అష్టకవర్గ భావబలవ శాక 
మాస బలవశాత్‌ పక్షబలవశాత్‌ సంక్రాంతి గ్రహణ ఉల్మాపాతవశాత్‌ నిత్య గ్రజేక 
బలవశాత్‌ తాత్మాలిక గ్రహ బలవశాత్‌ నానాచక్రభావ బలవశాత్‌ చ ప్రాప్త సక్తత 
దోష నివృత్త్యర్థం సకల సంపత్సమృద్ధ్వర్థం, ఆదిత్యాది గ్రహమఖ పురస్సరం ఉగ్రర్త్షే 
శాంతి కర్మ కరిష్యే - ఇతి సంకల్ప్య 










అధీ రకాబంధనం ధృత్వా బుత్విగ్వరణం కుర్వాత్‌॥ యథా- 
ట్ర ప్రథమతః ఆచార్యం - “ అస్మి న్నుగరధ శాంతి కర్మణి ఆచార్యం త్వా 
మీపొం వృణే” - ఇతి వృణీయాత్‌. 
ఆరార్య :- “వృతోస్మి కరిష్యామి” ఇతి ప్రతవదేత్‌. తమాచార్యం గంధాధిఖి 
Woke 
శాంత్యా ముగ్రరధాఖ్యాయాం సర్వకర్మసు కోవిదం 
ఆదార్యం ఫలదాతారం వృణే త్వాం ద్విజ సత్తమ. ఇతి ప్రార్ధయేత్‌ 
du (ట్రహ్మాణంవృత్వా---- 
యథా చతుర్ముఖో బ్రహ్మా శక్రాదీనాం ప్రజాపతిః 
తధా త్వం మమ యజ్జేస్మిన్‌ బ్రహ్మో ద్విజపతే భవ॥ 
- ఇతి ప్రార్థయేత్‌ 
అథ పోతారం ఉపహోతారం చ క్రమేణ యధా పూర్వం వృత్వా, మంత్రజపే 
గోీటులిధా చ యథోచితం బుత్విజో వృణీ యాత్‌, ఏవం చతుర్వేదజప సూర్య 
గీ స్కొర రుద్రాభిషేక వృక్షరాజ (అశ్వత్థ) ప్రదక్షిణార్థం చ బుత్విజో వృత్వా దుకూ 
కక! గంధాదిభి శ్చ తాన్‌ యథా సంభవం పూజయేత్‌॥ 


అథ కలశ సంస్మ్కారాః 
థూమ్యోపరి దర్భాన్‌ సంస్తీర్య తదుపరి సర్వాన్‌ కలశాన్‌ సంస్థాష్య 
తం[్రేథైకేన సంస్ముర్యాత్‌ యథా ॥- 
| ఆకలశేషు ధావతి స్యేనో వర్మ విగాహతే అభిద్రోణా కని క్రదత్‌ 
- ఇత్యభిమం[త్ర 
| \ 
ట్ల తనుం తన్వగన్ధజసో భానుమన్వీహి హి జో తిష్మత ః పథో రక్ష ధియా కృతాన్‌। 
అసుల్బణం వయత జోగువామ పోమనుర్భవ జనయాదై దైన్యం జనీచ్‌॥। 
- ఇతి తంతు నావేష్ట్య 
i ar 1 ద్వారాం ... ... శియం - గంధం విలిష్య 
\| 
4 ధూర్‌సి ధూర్వ ర్వ ధూర్వీన్తం ధూర్వతం యాస్మాన్యూర్వీతి తం 
ధూర్వం యం వయం ధూర్వామః | i -ఇతి ధూపయిత్వా 


2 


ర్‌, 


10. 


11, 


12. 


| | / \ |. 
ఆపో అస్మా న్యాతర శ్లున్ణతు ఘృతేన నో స్టుత్రపుపః పునన్లు విశ్వ మస్మ 
త్రవీహన్లు రిప్ర ముదాభ్య శృచి రాపూత ఏమి ॥- ఇత్యుదకమాపూర్య 
గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి 
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు ॥ 
\ 


ఇమం మే గంగే యమునే సరస్వతి తుట్సీది స్తోమగీం సచతా పర్తుష్టియా | |. 
అసిక్నియా రుద్వ్వధే విత స్తయా౭_ క్రీకయే శృణుహ్యా సుషో మయా ॥ 
ఆపో వా ఇదగ్‌ం సర్వం విశ్వాభూతా న్యాపః ప్రాణా వా 

ఆపః పశవ ఆపోల_న్న మాపో౭_ మృత మాప స్సమ్రా 

డాపో విరాడాప స్ప్వరాడాప శృందాగ్‌ం స్యాపో 

జ్యోతీగ్‌ంష్యాపో యజూగ్‌ంష్యాప స్సత్యమాప స్సర్వా 

దేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్‌ ॥ - ఇత్యుదక మభిమంత్ర్య 
ఓం భూర్భువస్సువరోం - ఇత్యక్షతా న్నిక్షిష్య 
యా జాతా ఓషధయో దేవేభ్య స్రియుగ్‌ం పురా । 

మందామి బభ్రూణా మహగ్‌ం శతం ధామాని సప్త చ ॥ 

శతం వో అంబ ధామాని సహస్ర ముత వో రుహః । ఆధా 

శతక్రత్వో యూయ మిమం మే అగదం కృత ॥ _ - ఓషధీ న్నిక్షిష్య 
ఓషధయ స్పంవదం తే సోమేన సహ రాజ్ఞా । యస్మై 

కరోతి బ్రాహ్మణ స్తగ్‌ం రాజన్సారయామనసి॥। - పంచ త్వచః 
అశ్వళ్దేవో నిషదనం పర్దేవో వసతిః కృతా; గోభాజ 

ఇత్మిలాసథ యత్స నవథ పూరుషమ్‌॥ - పంచ పల్లవాః 
కాండా త్మాండా (తరోహ న్తీ పరుషః పరుషః పరి 

ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా 

శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి। తస్యా స్తే 

దేవీష్ట కే విధేమ హవిషా వయమ్‌॥। - ఇతి దూర్వాం 
న్‌ నుహి దేవాన్‌ ప్రాణాయ క క 

త్వా వ్యానాయ త్వా దీ! దీర్జామను ప్రసితి మాయే షేధాం॥। - ధాన్యాని 


3 


8 ఉద్భరాసి వరాహేణ కృష్ణేన శత బాహునా। 
కుక్షి కే హన మే పాపం యాన్మయా దుష్కృతం కృతం[॥ - దశ మృదః 
| గంధ ద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీం। 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తా మిహోపహ్వయె శ్రియం ॥ 
- గంధం నిక్షిప్య 
సీటీ రర్నాని దాసుషే సువాతి సవితా భగః తం 
భాగం చిత్ర మీమకే హే! -నవరత్నాని 


le. కక రూపస్య హిరణ్య సందర పాగ స్ట 


ణ్య వర్ణః హిరణ్యయా వ స్త్‌ 


కాయా దళ్యన్న మస్సై 1. -హిరణ్యం 
శక: అప్కాయస్వ సమేతు తే విశ్వత ప వృష్టియం । 
, భవా వాజస్య సంగధే ॥ -గోక్షీరం 
సి తథ (క్రొవడ్గో అఆకారిషం। జిష్టో రశ్వస్య వాజినః 
సురభినో ముఖాకర త్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌! -గోదధి 
కతి ఉగశ్రనుసి జ్యోతిరసి తేజోసి దేవోవ స్సవితోత్పునా 
క్వర్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః॥ -గో ఘృతం 


Dh నుధు వాతా బుతాయతే మధు క్షరన్తి సింధవః 

మాధ్వీర్న స్సంత్వోషధీ॥ మధు నక్త ముతోషసి మధు 

మాళల్చార్ధివగ్‌ం రజః మధు ద్యౌ రస్తు నః పితా! 

మధు మాం నో వనస్పతి ర్మధుమాగ్‌ం అస్తు సూర్యః 

మాధ్వీ ర్లావో భవంతు నః॥ -ఇతి మధు 
ర స్వాధుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ 

సుహవీతు నామ్నే ॥ స్వాదు ర్మిత్రాయ వరుణాయ 

గాయవే బృహస్పతయే మధుమాగ్‌ం అదాభ్యః -ఇతి శర్మరా 


is. పుష్పావతీః ప్రసూవతీః ఫలినీ రఫలా ఉత । 
అళ్వా ఇవ సజిత్వరీర్వీరుధః పారయిష్టవః ॥ -ఇతి పుష్పాణి 
4 


23. యాః ఫలినీ ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుప్పిణీః । 
బృహస్పతి ప్రసూతా స్తా నో ముంచంత్వగ్‌ంహ సః ॥ -ఇతి ఫలం 


24. పునన్తు మా దేవజనాః । పునన్తు మనవో ధియా । 
పునన్లు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్‌ । 
పవిత్రేణ పునాహి మా | శుక్రేణ దేవ దీద్యత్‌ | అగ్నే 
క్రత్వా క్రతూగ్‌ రను ॥ -కుశ (గ్రంధిం 


25. యువం వస్తాణి పీవసా వసాథే । యువో రచ్చిద్రా 
మన్తవో హ సర్గాః । అవాతి రత మన్ఫృతాని విశ్వా 
బుతేన మిత్రా వరుణా సచేథే ॥ - వ(స్రేణాచ్భాద్యక 


తద్విష్టోః, 


సద్యో జాతాది పంచ, హగ్‌ంసః శుచిః, ప్రతిద్విష్ణు, త్ర్యంబక 
విష్టోర్యోనిం, ఆనందాద్యేవ, జోతిష్మతీం - ఇతికలానావాహయేత్‌ 


అధాగ్య్యుత్తారణ విధినా ప్రతిమా శుద్ధిం కృత్వా పంచామృత, పంచగవ్య శుద్దోక్తక్షే 
స్తత్త న్మంతైః ప్రతిమాః సంస్కృత్య | కలశే దేవతా మంత్ర పూర్వకం ప్రతిమౌజె 


నిధాయ 


ఓం భూః అముక మావాహయామి । 

ఓం భువః అముక మావాహయామి । 

ఓం సువః అముక మావాహయామి ॥ 

ఓం భూర్భువస్సువః అముక మావాహయామి ॥ 


- ఇతి తత్త ద్దేవతా నావాహ్య । 'అసునీతే' తి ప్రాణప్రతిష్టాం కుర్యాదితి సర్వై 
నుసరణీయః॥ 


అథ ఉగ్రరథ మండప నిర్మాణ విధిః 


అధాచార్యః - గ్రహ మండపం నిర్మాయ యథా విధి గ్రహా నావాహ్య పూజయేళ్తీీ 
(గ్రహమండపా త్పళశ్మిమే నిర్భతిభాగే వా ప శ్రీకలాయంత్రం విలిఖ్య 


“స్యానా పృథివీ oases 
“సహస్ర శీర్నా టి. Senn 
sont అబధ్న న్పురుషం పశుం॥” 


- ఇతి బుక్సప్తకేన చ భూమిం సంప్రార్థ్య!” యేన తోకాయ...” ఇతి మంశ్రేక్షే 


5 


టశభారమితం భార పంచకం వా యథా శక్తి ధాన్య రాశిం నిక్షిప్య చతురశ్రం 
నూతన వస్త్రేణాచ్చాద్య తదుపరి తదర్థం తండులరాశిం నిక్షిప్య నూతన 
వ్రస్త్రేణాద్భాద్య తదుపరి తదర్థం తిలరాశిం నిక్షిప్య తదుపర్యష్టదళ పద్మం విలిఖ్య 
శన్మథ్యీ హ్రీంకారం విన్యస్య తదుపరి కలశాన్‌ తత్తత్‌ స్థానేషు తూష్టీం సంస్థాపయేత్‌ 
తథాహి!।। 
అథ కలశ విన్యాసః 

హ్రీంకార మధ్యే ప్రధానకలశం సంస్థాప్య తద్దక్షిణే త్వధి దేవతా కలశం, ఉత్తరే 
(థ్రత్యరి దేవతా కలశం చ స్థాపయేత్‌! ఏతత్మలశత్రయ పరితః నవ చిరజీవినః 
బ్రీగీబేశయేర్‌। ప్రధానస్య ప్రాగ్భాగే ఏక మబ్బకలశం తద్దక్షిశే యుగకలశం, ఉత్తరే 
జ్రక్సర కలశం చ స్థాపయేత్‌! ఏతేషాం పరితః ప్రాదక్షిణ్యేన అయన బుతు మాస 
ఫ్రక్ల రథ నార నక్షత్ర యోగ కరణ ఇతి నవ కలశాన్‌ సంస్థాపయేత్‌ | ప్రధానస్య 
ఆగ్నీయభాగే వసుకలశం, తద్దక్షిణే రుద్రకలశం చ విన్యసేత్‌ । ప్రథానస్య నిర్భతిభాగే 
త్రుళ్గికలకం సంస్మాష్య తతః ప్రధానపశ్చిమే ఉదగపవర్గం (బ్రహ్మోదీన్‌ సప్త, తేషాం 
జ్రూక్వీ రాశికలశం తత్పూర్వే ఉదగపవర్గం నదీజలధీ కలశద్వయం సంస్థాపయేత్‌॥ 

ట్రధాసస్య వాయవ్యభాగే మరుత్మలశం తత్పూర్వే పంచ బ్రహ్మ కలశం చ 
ట్థపయేర్‌ ప్రధాన స్యోత్తరే ఆదిత్యాది గ్రహకలశా న్నవ విన్యసేత్‌। ప్రధానస్య 
ఈళాసభాగే ద్వాదశాదిత్య కలశం, తత్పూర్వే మృత్యుంజయ కలశం, ఉత్తరే అశ్వినీ 
జేపీ కలశం చ స్టాపయేత్‌। 

11] బ్రహ్మకలశానాం పళ్చిమే సంధ్యాకలశం తత్‌ ప్రాగ్దక్షిణో త్తర పశ్చిమ దిక్షు 
శ్రథుగ్నేగ కలశాన్‌, వేదానాముత్తరే విశ్వే దేవ కలశం చ స్థాపయేత్‌ । 

సూర్వాద్యష్ట దిక్షులోకపాల కలశాన్‌, ఇంద్రస్య పురత ఆకాశ కలశం, వరుణస్య 
ట్రళ్ళిమే మహీ కలశం చ విన్యసేత్‌ | విదిక్ష్వంతరే చతస్రో వరుణ కలశాన్‌ సర్వేషాం 
(ఆజా గస్యాపి) పురతః శతచ్చిద్ర కలశం సంస్థాపయేదిత్యుగ్రరథ మండప దేవతా 
కటక విన్యాసః 

అథ దేవతా స్థాపనమ్‌॥। 
౧ హ్రీంకార మధ్యోప నివేశిత ప్రధాన కలశే “పరంమృత్యో” 
- ఇతి మంత్రేణ ప్రతిమాం నిధాయ 


పరం మృత్యో అను పరేహి పంథాం యస్తే స్వ ఇతరో దేవ యానాత్‌। చక్షుష్మతే 
శృణ్వతే తే బ్రవీమి మా నః ప్రజాగం రీరిషో మోత వీరాన్‌॥ 
ఓం భూః మృత్యు మావాహయామి! 
ఓం భువః మృత్యు మావాహయామి! 
ఓం సువః మృత్యు మావాహయామి; 
ఓంభూర్భువస్సువః మృత్యు మావాహయామి! 
- ఇత్యావాహ్యా । అసునీతేతి ప్రాణాన్‌ ప్రతిష్టాష్య । పంచోప 
చారై స్సంపూజయేత్‌॥ 
౨ తద్ద క్షపార్వ నివేశిత ఉగ్ర కలశే “ స్తుహి శ్రుతం” 
- ఇతి మంగ్రేణ ప్రతిమా నిధాయ 
స్తుహి శ్రుతం గర్త సదం యువానం మృగం న భీమ ముపహత్ను ముగ్రం । 
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యంతే అస్మన్ని వపంతు సేనాః॥ 
ఓం భూః ఉగ్ర మావాహయామి । 
ఓం భువః ఉగ్ర మావాహయామి । 
ఓం సువఃఉగ్ర మావాహయామి । 
ఓం భూర్భువస్సువః ఉ(గ మావాహయామి ॥ 
- ఇత్యావాహ్యః । ప్రాణ ప్రతిష్టాం కృత్వా పంచోపచారైః పూజయేత్‌ 
౩ తదుత్తరే మృత్యుంజయ కలశే “ త్ర్యంబక” మంత్రేణ ప్రతిమాం నిక్షిప్య 
త్ర్యంబకం యాజామహే సుగంధిం పుష్టి వర్ధనం । 
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మా౭._ మృతాత్‌ 
ఓం భూః మృత్యుంజయ మావాహయామి 
ఓం భువః మృత్యుంజయ మావాహయామి । 
ఓం సువః మృత్యుంజయ మావాహయామి । 
ఓం భూర్భువస్సువః మృత్యుంజయ మావాహయామి ॥ 
- ఇత్యావాహ్య । ప్రాణాన్‌ ప్రతిష్టాష్య పంచోపచారైః పూజయేత్‌ ॥ 
తత్పరితః చిరజీవినః ప్రాగాది ప్రాదక్షిణ్యేన ఏకైకస్మిన్‌ కలశే క్రమేణ 
౧ బ్రహ్మ సూత్రోజ్ఞ్వల భుజో రాజ త్కృష్టాజి నాసనః। 
అశ్వత్థామా చిరంజీవీ దీర్ధమాయు ద్దదాతు మే॥ 


7 


ఓం భూః అశ్వత్థాన మావాహయామి - ఇత్యాది ప్రాణ ప్రతిష్టా పూజా చ 


అరి: పొతాళ నిలయో ధనుర్చాణధరో నృపః । 
బిస్లుపొదాంకిత శిర శ్చిరంజీవీ ప్రసీదతు ॥ 
ఓం భూః బలినమావాహయామి - ఇత్యాది ప్రాణప్రతిష్టా పూజా చ 


ట్యాస సమస్త ధర్మాణాం వక్తా మునివరేడితః । 

దీరంజీవీ దీర్గమాయుర్దదాతు జటినో మమ ॥ 

ఓం భూః వ్యాసమావాహయామి - ఇత్యాది ప్రాణప్రతిష్థా, పూజా చ, 
టొనుమా న్రామ పొదాబ్ద సంగీ వర్ణివరః శుచిః । 


గీంటీననో పహర్హా చ రోగ శాంతిం దదాతు మే ॥ 
ఓం భూః హనూమంతమావాహయామి - ఇత్యాది ప్రాణప్రతిష్టా పూజా చ 


బీగీషథో ధర్మపరో రామార్చన పరాయణః । 

టీదొతు చిరజీవిత్వం చిరజీవీ జితేంద్రియః । 

ఓం భూః విభీషణ మావాహయామి -ఇత్యాది ప్రాణప్రతిష్థా, పూజా చ 
కృప: కృపాపయోరాశి స్తపస్వీ చీర వస్త్రథృత్‌ । 

బిఠనోతు ప్రసన్నాత్మా యావజ్జీవ మరోగతామ్‌ ॥ 

ఓం భూః కృపమామా వాహయామి - ఇత్యాది ప్రాణ ప్రతిష్టా పూజా చ 
ఫరశూక్ట్వల హస్తాబ్టో జటామండల మండితః 

దదాతు చిరజీవిత్వం ప్రసన్నాత్మా భృగూద్వహః 

ఓం భూః పరుశురామ మిత్యాది, ప్రాణ ప్రతిష్టా, పూజా చ 
గూర్కందేయో మహర్షిర్మే మృత్యుంజయ పదాశ్రితః 

వీఠనోతు దీర్హమాయుః ప్రసన్మాత్మా జితేంద్రియః 

ఓం భూః మార్మండేయమావాహయామి  - ప్రతిష్టా పూజా చ 
మపోన్ఫసింహ భక్తో మే ప్రహ్లాదో రాక్షసేశ్వరః 

దదాతు చిరజీవిత్వం యావజ్జీవ మరోగతామ్‌ । 

ఓం భూః ప్రహ్లాద మావాహయామి  -ప్రతిష్టా పూజా చ 


అబ్బ కలశ స్థాపనమ్‌ 


[౮ 


ప్రధానస్య ప్రొగ్భాగే అబ్బకలశే జన్మాబ్బాది షష్ట్రబ్దా నావాహ్య ప్రాణాన్‌ ప్రాతిష్టాష్య 


టి 


పూజయేత్‌। యధా -- 


1, 


అక్షాద్యంకిత పాణి పద్మ మభయం చిన్ముద్రికాం హస్తయో 
ర్భిభ్రాణం చతురాననం ప్రవికచ త్పద్మాసనాంతః స్థితమ్‌ 
వక్షోభాగ విరాజమాన విశద శ్రీబ్రహ్మ సూత్రో జ్వలం 
వందేహం ప్రభవాభిదం కమలజం [శేయోభి వృద్ధిప్రదం । 
ఓం భూః ప్రభవాబ్ద దేవతాం కమలజ మావాహయామి - ఇత్యాది 


భాస్వత్కిరీటం వర చక్ర శార్‌జ్ఞ గదాభి రామై స్సహితం చతుర్భిః | 
కరై రనంతాసన సన్నివిష్టం ధ్యాయే ద్రమేశం విభవాభిధానమ్‌ ॥ 
ఓం భూః విభవాబ్ద దేవతాం రమేశం .... మి - ఇత్యాది | 


జటిల మురగభాషా భూషతాంగం త్రినేత్రం 
శశధర మకుటాన్తం వ్యాఘ్ర చర్మోత్తరీయమ్‌ । 
వృషవర కృత వాహం శుక్ల సంజ్ఞం గిరీశం 
నమదమర మునీంద్రం శూలపాణిం నమామి ॥ 
ఓం భూః శుక్లాబ్ద దేవతాం శూలపాణిం....మి - ఇత్యాది | 


కరీంద్ర వక్రంకనదేక దంతో జ్ఞ్వలం ప్రమోదూత కృతాభిధానం । 
ప్రత్యూహ శాంతిప్రద మాఖు సంస్థం ధ్యాయే ద్భృ్రదబ్దే సతతం గణేశం ॥ 
ఓం భూః ప్రమోదూతాబ్ద దేవతాం గణేశ మా ....మి ఇత్యాది! 
దంతీంద్ర వక్రాంక గతాం సుశక్తిం చతుర్భుజాం చంద్రకళావతంసాం । 
భక్తేష్ట పాధోనిధి పూర్ణ చంద్రం వందే ప్రజోత్పత్తి కృతాభి ధానం ॥ 

ఓం భూః ప్రజోత్పత్యబ్ద దేవతాం శక్తి మా... మి - ఇత్యాది । 
శక్త్యుక్తెక బాహుం శశధర మకుటం మయూర మారూఢం 


ఆంగీరసాభిధానం షణ్ముఖ మీడేర_ మరేంద్ర సేనాన్యమ్‌ ॥ 

ఓం భూః ఆంగీరసాబ్ద దేవతాం షణ్ముఖ మా. . .మి - ఇత్యాది 
చంద్రముఖీం చారుదృశాం కుక్కుట వాహాం గుహాదృతా మనిశం 
శ్రీ ముఖ సంజ్ఞాం వల్లీం శ్రేయో వృద్ధి ప్రదామహంకలయే ॥ 

ఓం భూః శ్రీ ముఖాబ్ద దేవతాం వల్లీ మా... మి - ఇత్యాది । 


9 


In 


గౌరీం గిరీంద్ర తనయాం వృషవర సంస్థాం కలాధరాం శశినః 
ఖొవాఖ్యా మహ మీడే భవకుతుకాంభోధి పూర్ణచంద్రాం తామ్‌ ॥ 
ఓం భూః భావాబ్ద దేవతాం గౌరీ మా... మి - ఇత్యాది | 


యువ సంజ్ఞా మహమీడే బ్రాహ్మీం బ్రహ్మాది వందితాంఘఘి యుగామ్‌ । 
హొంసవరారూఢాం తాం శమ్బు మనోహారి రూప సౌభాగ్యామ్‌ ॥ 

ఓం భూః యువాబ్ద దేవతాం బ్రాహ్మీ మా...మి- ఇత్యాది 
మహేశ్వరీ హృదబ్జే విలసతు సతతం చ ధాతు సంజ్ఞా మే 
చంద్రావతంస సహితా శ్రేయో వృద్ధిప్రదా సదా శంభోః ॥ 
ఓం భూః ధాత్వబ్ద దేవతాం మాహేశ్వరీ మా.... మి 


"మారీ మహ మీడే సంపద్దాంత్రీం సదా శుకారూఢామ్‌ 
లొ మీశ్వరాభిధానాం శంకర తోష ప్రదాం స్వరూపేణ । 
ఓం భూః ఈశ్వరాబ్ద దేవతాం కౌమారీ మా... మి... 


బహుధాన్య నామ ధేయాం సతతం హృదయేన వైష్ణవీం కలయే । 
శంకర వామాంకస్థాం నమతా మిష్టార్ధ దాయికా మనిశం ॥ 
ఓం భూః బహుధాన్యాబ్ద దేవతాం వైష్ణవీ మా... మి 
నొరాహీం ప్రణమామో ధూర్జటి హర్షాట్ధి పూర్ణ చంద్రాంతాం 
(శ్రేయోభివృద్ధి దాత్రీం కృత నిజనామ్నీం ప్రమాథీతి ॥ 
ఓం భూః ప్రమాథ్యబ్ద దేవతాం వారాహీ మా... మి... 
మూహీంద్రీం కలయామో విక్రమ సంజ్ఞాం వృషా సనారూఢాం 
భాసుర చంద్ర కిరీటాం భక్తాభీష్ట ప్రదాం భియాం శాంక్ర్యై ॥ 
ఓం భూః విక్రమాబ్ద దేవతాం మహేంద్రీ మా.... మి॥... 


ఎముదాం చారుతనూ మహమిహ వందే వృషాసనా రూఢాం 
గను నామ్నీం సురవంద్యాం దైత్యకుల ధ్వంసకారిణీ మనిశమ్‌ 
~ ఓం భూః వృష్వబ్ద దేవతాం చాముండ మా... .మి। 
అరోగాహ్వయ మీదేహం చిత్రభానుం సదా ముదే । 
గురంగమ వరారూఢం మకుటోజ్ఞ్వల మస్తకమ్‌ ॥ 


ఓం భూః చిత్రభాన్వబ్ద దేవతా మారోగ మా...మి!. 
10 


17: 


18. 


19. 


20 


21. 


22. 


23. 


24. 


25. 


ఆరోగ్య సిద్ధిదం నాణాం స్వభానుం భ్రాజ సంజ్ఞితమ్‌ । 


. గజారూఢం లసట్థడ్గ భేట హస్తం నమామ్యహమ్‌ ॥ 


ఓం భూః స్వభాన్వబ్ద దేవతాం భ్రాజ మా, .. మి |. 
అంతర్హ్భృదబ్టే సతతం కలయే పటరాహ్వయం । 


, తారణం సూర్యగమనం శూలో ద్భాసికరం భజే ॥ 


ఓం భూః తారణాబ్ద దేవతాం పటరమా...మి।.. 


పతంగం పతగారూఢం పార్ధివాహ్వయ మాశ్రయే | 
శంఖ చక్ర ధరం దివ్యం పీతాంబరమహం భజే ॥ 
ఓం భూః పార్థివాబ్ద దేవతాం పతంగ మా...మి !.. 


స్వర్ణరం కోకిలారూఢం వ్యయ సంజ్ఞక మాశ్రయే । 
చంద్రావతంసం జటిలం త్రినేత్రం శూల భాసురం ॥ 
ఓం భూః వ్యయాబ్ద దేవతాం స్వర్ణర మా. . . మి... 


సర్వజిత్సంజ్ఞకం వందే జ్యోతిషీమంత మిష్టదం । 
భుశుండీపాశ హస్తాబ్దం వ్యాఘ్రారూఢం త్రిలోచనమ్‌ ॥ 
ఓం భూః సర్వజిదబ్ద దేవతాం జ్యోతిషీమంత మా... మి!.. 


విభాసనామకం భానుం సర్వధారి కృతాహ్వయమ్‌ ॥ 
ఇష్ట ప్రాప్ట్యై సదా వందే సప్తాశ్వ రథమాస్థితం ॥ 
ఓం భూః సర్వధార్యబ్ద దేవతాం విభాస మా...మి |... 
మేరు శృంగాసన స్థం తం విరోధికృత నామకం 
కశ్యపం పంచవదనం దశహస్తం నమామ్యహమ్‌ | 
ఓం భూః విరోధ్యబ్ద కదేవతాం కశ్యప మా... మి 1... 


రవిం వికృతి నామానం త్రిశీర్షం షడ్భుజం భజే । 
పన్నగేశ్వర మారూఢం చారు పీతాంబరావృతమ్‌ ॥ 
ఓం భూః వికృత్యబ్ద దేవతాం రవి మా. .. మి!... 


సూర్యాభిధం ఖరం వందే చతుర్వక్షాష్ట హస్తకమ్‌ । 
ఖగవర్య సమారూఢం నీలాంబర సమావృతమ్‌ I 

ఓం భూః ఖరాబ్ది దేవతాం సూర్య మా... మి |.. 

11 


|, 


గ 


ఖానుం నందన నామానం భాసా చారు పరిష్క్ఫృతం । 
మృగేంద్ర వాహనం పంచవక్షం దశభుజం భజే ॥ 
ఓం భూః నందనాబ్ద దేవతాం భాను మా, 


షణ్ముఖం ద్వాదశ భుజం వ్యాఘ్రవాహన మాడితం | 
వ్యాఘ్ర చర్మాంబరం వందే ఖగం విజయ సంజ్ఞికమ్‌ ॥ 


Or మి,, 


ఓం భూః జయాబ్ద దేవతాం ఖగ మా...మి।.., 


పూషణం జయ నామానం జయదం భక్త సంతతేః । 
శంఖ చక్రాంకిత కర ద్వంద్వం హృది సమాశ్రయే ॥ ' 


ఓం భూః జయాబ్ద దేవతాం పూషణ మా... 


పొంసవర్యాధి రూఢం తం వీణా భుండిత హస్తకం । 
హిరణ్య గర్భం వందేహం మన్మధధాఖ్య మనిష్టహమ్‌ ॥ 
ఓం భూః మన్మథాబ్దదేవతాం హిరణ్య గర్బ మా... 


మరీచిం దుర్ముఖాఖ్యానం మన్యుం మర్కట మాథ్రితమ్‌ । 
వివృతాస్యం జగద్భీతి దాయకం సంశ్రయే ముదా ॥ 
ఓం భూః దుర్ముఖాబ్ద దేవతాం మరీచి మా... 


ఆదిత్యం తేజసాం స్థానం హేవళంబి కృతా న్వయం । 
సప్త సప్తి సమారూఢం జగాతాం నేత్ర మాశ్రయే ॥ 
ఓం భూః హేవళంబ్యబ్ద దేవత మాదిత్య మా... 
విళంబి సంజ్ఞం మనసా సవితారం స్మరా మ్యహం । 
దాపబాణ ధరం దోర్భ్యాం తురంగవర వాహనమ్‌ ॥ 
ఓం భూః విళంబ్యబ్ద దేవతాం సవితార మా... 


అర్మం వికారి నామానం కర్కశం క్రక చాయుధమ్‌ । 
(కూర వ్యాఘ్ర సమారూఢ మేక నేత్రం నమామ్యహమ్‌ ॥ 
ఓం భూః వికార్యబ్ద దేవతా మర్కమా... 
భాస్మరం శార్వరీ సంజ్ఞం భాసా పూరిత దిజ్ముఖం | 
చర్రో జ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయమ్‌ ॥ 
ఓం భూః శార్వర్యబ్ద దేవతాం భాస్కర మా... 
12 


మి,..! 


మి।.., 


మి ॥,,, 


మి |॥., 


మి ।... 


3ర్‌. 


36. 


87. 


38. 


39. 


40. 


41. 


42, 


43. 


అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహం। 
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం స్లవ సంజ్ఞికమ్‌ ॥ 
ఓం భూః ప్లవాబ్ది దేవతా మగ్ని మా... మి। “శ 
జాతవేదస మీడేహం శుభకృన్నామకం సదా। 
ఆందోళికా సమారూఢం ఖడ్గ ఖేటధరం శుభమ్‌॥ 
ఓం భూః శుభకృద్దేవతాం జాతవేదస మా... మి॥.. 
సహోజసం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే | 
శిబికా వాహనారూధం తోమరద్వయ పాణినమ్‌ ॥ 
ఓం భూః శోభకృద్దేవతాం సహోజస మా... మి॥...! 
అజిరాప్రభు మీడేహం క్రోధీతి కృత నామకం । 
గోరథారూఢ మినిశం కుంతోజ్ఞల కరాంబుజమ్‌ 
ఓం భూః కోధ్యబ్ద దేవతా మజిరాప్రభు మా ... మి |. 
వైశ్వానరం భజే నిత్యం విశ్వావసు కృతాన్వయమ్‌ । 
నరవాహన సమారూధం ఖడ్గ ఖేటధరం విభుమ్‌ ॥ 
ఓం భూః విశ్వావస్వబ్ద దేవతాం వైశ్వానర మా...మి |... 


పరాభవాహ్వయం వందే నర్యాపస ముదర్చిషం । 
ఉత్తుంగ తురగారూఢం పరశూజ్ఞ్వల పాణినమ్‌ ॥ 
ఓం భూః పరాభవాబ్ద దేవతాం నర్యాపస మా... మి । 


పం క్రిరాధస మోదేగ్నిం ప్లవంగ ఇతి విశ్రుతం | 
శ్వేతాశ్వ వాహనారూఢం శార్‌బ్ఞ బాణ ధరం సదా ॥ 
ఓం భూః ప్లవంగాబ్ద దేవతాం పంక్తిరాథస మా... మి । 


విసర్పిణం హుతవహం కీలకాహ్వయ మాశ్రయే । 
ఉత్తుంగ గజమారూఢం శూలోజ్ఞ్వల కరాంచలమ్‌ ॥ 
ఓం భూః కీలకాబ్ద దేవతాం విసర్పిణ మా... మి |... 


మత్స్యమూ ర్తిం హరిం వందే శిరసా సౌమ్య సంజ్ఞకమ్‌ । 
శంఖ చక్రోజ్బుల కరం భక్తాభీష్ట ప్రదాయకమ్‌ ॥ 


ఓం భూః సొమ్యాబ్ద దేవతాం మత్స్యమూ ర్తి మా... మి |.., 
13 


కూర్మార్భథి మహం వందే మందరాచల ధారిణం । 
కొసోదరీ శార్‌ల్ల హ స్తం సాధారణ కృతా హ్వయమ్‌ ॥ 


ఓం భూః సాధారణాబ్ద దేవతాం కూర్మ మా... మి |... 


ట్రీళ్యగ్టరూఢధ మహీభాగం క్రోడరూపధరం హరిం | 
కీశీశాభయదం వందే విరోధికృదితి (శ్రుతమ్‌ 
ఓం భూః విరోధికృదబ్ద దేవతాం వరాహ మా... 


గ కేసరి తనుం వందే హరిం స్తంభ విదారణం । 
pe పార్షదాతారం పరీధావి కృతాహ్వయమ్‌ ॥ 
ఓం భూః పరీధావ్యబ్ద దేవతాం నృసింహ మా... 


GP's కరం వందే హరిం వామన రూపిణం । 
జరీ స్రరారణకరం ప్రమాదీచ కృతాహ్వయమ్‌ ॥ 
ఓం భూః ప్రమాదీచాబ్ద దేవతాం వాయన మా... 


జగటొనంద జనకం సీతావల్లభ మాశ్రయే 
భాగు మానంద నామానం ధృత కోదండ మార్గణమ్‌ ॥ 
ఓం భూః ఆనందాబ్ద దేవతాం రామ మా... 


టలళార ోర్బుల కరం జటా మండల మండితం 
ఫాగ్గపీం రామ మాశాసే రాక్షసాభిద మంజసా ॥ 
ఓం భూః రాక్షసాబ్ద దేవతాం భార్గవరామ మా... 


కీేగోద్భాసి కరాంభోజం నీలాంబర సమావృతమ్‌ । 
తలలను మహం వందే నళాహ్వయ మహర్షి శమ్‌ ॥ 
ఓం భూః నళాబ్ద దేవతాం బలరామ మా... 
క9 పింగళ నామానం బర్థి బర్జోజ్బులా కృతిం । 
కీళీసీగ* సాల కరం నృత్యంతం హృది సంశయే ॥ 
ఓం భూః పింగళాబ్ది దేవతాం కృష్ణ మా... 
ట్‌ 
Moot కృతం ద్వేషం కాళయుక్తి కృతాహ్వయం । 
అ(కయే రర్మమారూఢం ధనుర్భాణ ధరం సదా ॥ 
ఓం భూః కాళయు క్ష్యబ్ది దేవతాం కల్మిన మా... 


14 


మి!... 


మి। ... 


మ! 


మి।... 


మి।... 


58. సిద్దార్థి కృత నామానం బుద్దాకృతి మహం భజే । 
నగ్నం విరూప వపుషం స్రీ ప్రథర్షణ కారణమ్‌ ॥ 
ఓం భూః సిద్ధార్థ్యబ్ద దేవతాం బుద్ధ మా... మి ॥ 
54. దుర్గాం విపత్తి ధుతయే రౌద్రీతి కృత సంజ్ఞకామ్‌ | 
ధ్యాయామి దైత్య హంత్రీం తాం రక్తా స్వాదన తత్సరామ్‌ ॥ 
ఓం భూః రౌదబ్బ దేవతాం దుర్గా మా... మిగ 


55. యాతుధానం వక్రముఖ మేకాక్షం దారుణాకృతిం । 
ధ్యాయా మ్యనిష్ట శాంత్యర్థం దుర్శతీతి కృతాహ్వయమ్‌ ॥ 
ఓం భూః దుర్మత్యబ్ద దేవతాం యాతాధాన మా... మి।... 
56. దుందుభీతి కృతాఖ్యానం సమ స్తరిపు భైరవమ్‌ ॥ 
భైరవం శ్వవరారూఢం దిగంబర ముపా(శ్రయే ॥ 
ఓం భూః దుందుభ్యబ్ద దేవతాం భైరవ మా... మి | 


57. హనూమంతం వాయుసుతం రుధిరోద్గారి సంజ్ఞకం | 
సముద్ర లంఘనోద్యుక్తం దీర్ధలాంగూల మాశ్రయే ॥ 
ఓం భూః రుధిరోద్గార్యబ్ద దేవతాం హనుమంత మా... మి । 


58. సరస్వతీం భాసమాన వీణోజ్వల కరాంబుజాం । 
రక్తాక్షి సంజ్ఞకాం దేవీం ప్రపద్యే వాగ్విభూతిదామ్‌ ॥ 
ఓం భూః రక్తాక్ష్యబ్ద దేవతాం సరస్వతీ మా... మి । 
59. దాక్షాయణీం క్రోధనాఖ్యాం దక్షక్రతుహర ప్రియాం | 
శుకారూఢాం శూలధరాం భజేవ_ భీష్టస్య సిద్ధయే ॥ 
ఓం భూః క్రోధనాబ్ద దేవతాం దాక్షాయణీ మా.... మి | 
60. ప్రపద్యే క్షయ సంఖ్యానాం లక్ష్మీం క్షీరాబ్ధి కన్యకాం | 
హంసారూఢా మిందుముఖీం పోణిద్వయ కృతాంబుజామ్‌ ॥ 
ఓం భూః క్షయాబ్ద దేవతాం లక్ష్మీ మా... మి । 


ఇత్యావాహ్య, ప్రాణాన్‌ ప్రతిష్టాష్య పంచోపచారైస్సం పూజయేత్‌ ॥ 
యుగ కలశ స్థాపనమ్‌ 
అబ్బ కలశస్య దక్షపార్య్వే యుగ కలశే జన్మయుగాది ద్వాదశ యుగ దేవతా నావే 


పూజయేత్‌ ॥ 
15 


కగ్యిక్లః: పరమం పదత్‌ళదా పశ్యన్తి సూరయః। దివీవ చక్షు రాతతమ్‌ ॥ 
ఓం భూః విష్ణుం యుగేశ మావాహయామి। ఓం భువః - ఇత్యాది 


కృఫొగ్బతే అతి యదర్యో అర్జాద్యుమ ద్విభాతి 
(క్రతుకు సృనేషు; యద్దీదయ చృవసార్త ప్రజాత 
జీటీగ్మాసు ద్రవిణం ధేహి చిత్రమ్‌ ॥ 
ఓం భూః బృహస్పతిం యుగేశ మావాహయామి । - ఇత్యాది 


wo స్లువర్హా జనయన్న హని,  కగాయోశిగ్సిః 
hr: (an ప్రారోచయు న్మనవే కే కేతు మస్తోమ్‌ 1 
by 40 ర్భృహతే రాయ ॥ (బ్రా. 2-4-3-6) 
ఓం క్‌ ఇంద్రం యుగేశ మావాహయామి । - ఇత్యాది! 
( bh అగ్నే సుక్రేతుగ్థా। రయిం విశ్వాయు పోషసమ్‌ । 
మ్రీర్గీకం థీహి. జీవీ ॥ (బ్రా. 2-4-5-8) 
le థూ అగ్నిం యుగేశ వ 1- ఇత్యాది 


త్‌ శ్వర మగ్రియం విశ్వరూప ముపేహ్వయే 1 
wht మస్తు కేచీలః॥ (సం. 3-1-11) 


| ఓం భూః త్వష్టారం యుగేశ మావాహయామి । - ఇత్యాది 
ఖా టుధ్నియ మంత్రం మే గోపాయ । య మృషేయ 
వీదా మః బుచ। స్తామాని యజూగ్‌ంషి । 
rh రమృతా సతామ్‌ ॥ 
ఓం భూః అహిర్చుధ్నం యుగేశ మావాహయామి । - ఇత్యాది 
| | \ 
శ్రీగగ్గ! పితరో మనో దదాత్రు దైవ్యోజనః | జో 
జ్లీన./:6/:0 సచేమహి ॥ (సం. 1-8-5) తాతగా 
ఓం భూః My యుగేశ మావాహయామి । - ఇత్యాది 


గగ స్తూ 9 భిశోచతి ఫారుషే షేయేణ దైవ్యేన | 


న్నన we బన్రేవా స్నాధితో జోహవీమి తే 


fw A 0 Ei (సం. 4-7- -15) 
ఓం భూః విశ్వేదేవం యుగేశ మావాహయామి । - ఇత్యాది 
16 


| | | 1 \ 
9. సోమ యా స్తే మయో భువ ఊతయః సన్తి దాశుషే | తాభిర్నో వితా భవ॥ 


Pend 
(సం. 4-1-11)" 
ఓం భూః సోనుం వ్‌ మావాహయామి ।- ఇత్యాది 


10. ఉభా హైమి్షార్టీ అఆహ్రు వరో ఉ ఉఖౌ రాధీసః 
సహ మాదయథ్యై । ఉభా, దాతారో వి వ్రిస్థాగ్‌ంరయీ 70 
ణా ముభా వాజస్య సా సాతయ్‌ హువేవాం ॥ (సం, 1-5-5) 
ఓం భూః ఇంద్రాగ్నీ యుగేశా వావాహయామి | - ఇత్యాది 
11. ఫీక్వీనా వపేసే విప్వాయే వామ్‌। ఆ నూనం, యాతగ్‌ం 
సుకృత్రాయ విప్రా] ప్రాతర్యుక్తేన సువృతా రథిన । 
ఉపాగచ్చత్ర మవసా ౬.౬_గతం నః ॥ ((బ్రా.2-4-3-7) 
ఓం వ అశ్వినౌ యుగేశా మావాహయామి । - ఇత్యాది 


12. భగ ప్రజేత రగ సత్యరాధః | భగేమా ధియ ముదవ 
దదీన్నః | భగ (ప్రడో జనయ గోభి రశ్వైః | భగ_ 
ప్రనృభి ర్షృవంతః సామ ॥ (బ్రా. 1-565-2) 
ఓం భూః భగం యుగేశ మావాహయామి | - ఇత్యాది 
- ప్రాణ ప్రతిష్టా; పూజా చ కుర్యాత్‌ 
వత్సర కలశ స్థాపనమ్‌ 
అబ్బ కలశస్య వామపార్స్వే వత్సర కలశే జన్మవత్సరాది పంచ వత్సరా నావా 
పూజయేత్‌ ॥ | 
ఇదువత్సరాయ పరి వత్సరాయ స సం శ్సరామే కృణుతా బృహన్నమః లే 
_వయగ్‌ం సువ్షణా యజ్జియోనాం జ్యోగబీత్రా sm సామ । (సం. 5-7- 
- ఇతి కలశే ప్రతిమా నిధాయ 







( 


1. అగ్న ఆయూగ్‌ంషి పవస ఆ సువోర్టమిషం చనః। 
ఆరే బాధస్వ దుచ్చునామ్‌ ॥ (సం. 1-5-5) 
ఓం భూః సంవత్సర దేవతా మగ్ని మావాహయామి ।- ఇత్యా 


హిరణ్యపాణి హు సవితార ష్‌ త 
స చేత్తా దేవతా పదమ్‌। (సం. 1-4-25) 
ఓం భూః పరివత్ళ దేవతాం సూర్య మావాహయామి - ఇత్యాది. 
టబ సుశండ సర్పిషో దర్వీ శ్రీణీష ఆససీ । ఉతోన | 
ఉత్పుపూర్యా ఉక్టేషే శవసస్నత ఇషం స్తోతృభ్య ఆ భర ॥ (సం. 1-4-4) 
ఓం భూః ఇడావత్సర దేవతాం చంద్ర మావాహయామి - ఇత్యాది 
(ప్రజాపతే నత్వ దేతాన్యన్యో విశ్వా జాతాని పరితా 
బభూవ। యత్మామా స్తే జుహుమ స్తన్నో అస్తు 
నయగ్గ్‌స్యామ పతయో రయీణామ్‌ ॥ 
ఓం భూః అనువత్సర దేవతాం (ప్రజాపతి మావాహయామి - ఇత్యాది 


నమో హిరణ్య బాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య 
రూపాయ 'హిరణ్య పతయే£_ మ్చికా పతయ ఉమా 
పతయే పశుపతయే నమో నమః 
ఓం భూః ఉద్వత్సర దేవతాం గౌరీపతి మావాహయామి- ఇత్యాది 


అయన కలశ విధిః 
అబ్బ కలశస్య పరితః పూర్వాది ప్రాదక్షిణ్యేన అయన, బుతు, మాస, పక్ష 
రీథీ, వార, నక్షత్ర, యోగ, కరణ కలశేషు జన్మాది తత్తద్దేవతా నావాహ్య 
ప్రూజుయేత్‌॥। తథాహి 
అయన కలశే జన్మాయనాది అయనద్వయ మావాహ్య పూజయేత్‌॥ 


ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః | 
థృళో విశ్వాయ సూర్యమ్‌ ॥ (సం. 1-4-37) 
ఓం భూః దక్షిణాయన దేవతాం సూర్య మావాహయామి ॥ - ఇత్యాది 
0 సోమ స్థవికితో మనీష్మా త్వగ్‌ం (రజిష్ట 
థుసీ నేషి పంథామ్‌। తవ ప్రణీతీ పితరో న 
ఇందో దేవేషు ర్న మభజన్తధీరాః ॥ (సం. 2-6-12) 
ఓం భూః ఉత్తరాయణ దేవతాం చంద్ర మావాహాయామి - ఇత్యాది 
- ప్రాణ ప్రతిష్టా పూజా చ కుర్యాత్‌ ॥ 
18 


బుతు కలశ విధిః 

బుతు కలశే జన్మాధి షదృతూనావాహ్య పూజయ్యేత్‌ | యథా, ॥ 
గ్రీష్మో హ్లామన్త ఉత వసన్తః శృరద్వర్నాః సువితం సో అస్తు తేషా *7] 
శత శత. నివాత ఎషా మభీయే స్యామ ॥ (సం. 5-7- 

\ | -ఇత్లి కలశే ప్రతిమాం నిధాయ 
అగ్ని మీడే పురోహితం! యజ్ఞస్య దే దేవ మృత్విజం । 
హొతారగ్‌ం రత్న ధాతమమ్‌ ॥ (సం. 4-3-13) 

ఓం భూః వసంతర్తు దేవతా మగ్ని మావాహయామి - ఇత్యాది 


అగ్‌ంహోముచే ప్రభరేమా మనీషా ne స్ట దావ్షచొకా 2 
సుమతిం గృేణ్రానాః ఇద మీంద్ర ప్ర హవ్యం భాయ 
_సత్యాః సన్లు యజేమానస్య కామీః॥ (సం. 1-6-12) 
న భూః గ్రీష్మర్తు నతు ఇంద్ర మా..మి - ఇత్యాది] 


యదిదం be భిశో తి పామే 'షేయేణ దైహ్యీన | 
స్తామి మి వి న్దేవా  న్నాధితో జోహవీమి తేసో 
ముంచత్వేవీసః 1 (సం. 4-7-15) 
ఓం భూః వర్షర్తు దేవతా న్విశ్వేదేవా నావాహయూమి । ఇత్యాది! 


మన్వే శ మిత్రావరుణా తస్య విత్తగ్‌ం స సత్యాజసా 
దృగ్‌ంహణా య నుదేఖీ యా రాజానేగ్‌ం స సరథం 
యాథ ఉగ్రా తానో ముంచత్ర మా॥%సః । (సం. 4-7-15) 
ఓం భూః శరదృతు దేవతే మిత్రావరుణా వావాహయామి - ఇత్యాది] 
బృహస్పతే అతియదర్యో అర్జాద్దుమద్విభాతి క్రతు 
మజ్జనేషు। యద్దీదయచ్చవసర్త ప్రజాత తదస్మాసు 
ద్రవిణం ధేహి చిత్రం ॥ 
ఓం భూః హేమంతర్తు దేవతాం బృహస్పతి మావాహయామి - ఇత్యాది 


బృహస్పతే అతి.. ధేహి చిత్రం ॥ 
ఓం భూః శిశిరర్తు దేవతాం బృహస్పతి మావాహయామి । ఇత్యా 
- ప్రాణ స్థాపనం కృత్వా సంపూజయేత్‌ । 


19 


సూసొనావాహ్య షంచోపచారైః పూజయేత్‌ 


మాసకలశ విధిః 
మాసకలశే “మధుశ్చ మాధవళశ్చే” తి ప్రతిమాం నిధాయ జన్మమాసాది jul 


యధా = 


ధుళ్ళ శ్ర మాథవ శుక పలిశ్ళ నథశ్చ నభస్థ్యశ్చే షశ్ఫోర్టశ్చ సహేశ్ళ 
సప శ్చ 'తపశ్చ తపస్య స్యళ్టుప య యామ గృహీతోసి సగ్‌ంసర్పోఐ_ స్యగ్‌ంహస్పత్యా 
- ఇతి ప్రతిమాం నిధాయ 


ల్వా॥ (సం. 1-4-14) 


1, ఓం భూః 
గ ఓం భూః 
, ఓరి భూః 
ఓo భూః 
ఓం భూః 
ఓం భూః 
bo భూః 
ఓం భూః 
ఓం భూః 
lobo భూః 
1ఓట9 భూః 
Who హః త 












సహస్య 
తపో 
పస్య 


మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 
మాసదేవతాం 


విష్ణు 


(తివిక్రమం 
వామనం 
శ్రీధరం 
హృషీకేశం 
పద్మనాభం 
దామోదరం 
కేశవం 
నారాయణం 
మాధవం 
గోవిందం 


నివా 


= తతః ప్రాణాన్‌ ప్రతిష్టాష్య పూజయేత్‌॥ 
పక్ష కలశ విధిః 


20 


యధా- 


మావాహయామి - ఇత్యాది 
మధుసూదనం 


__ ౫44౪4 “పవిత్రం” “సహస్వాన్‌” ఇతి మంత్రాభ్యాం ప్రతిమాం నిధాయ 
గ సక్షద్వయ మావాహ్య పూజయేత్‌ ॥ ( 
లిం సవయిష్య న్ఫూతో మేధ్యః । యశో యశస్వా నాయు రమృతః । జీవో 
ర్స € లోకః 11” 
యా నోటీ 
పారికేశో మో 
_ = ఇరీ కలశే ప్రతిమాం నిధాయ । 


(గ | 
నృహమానః|[జయన్న భిజయన్తుద్రవిణో ద్రవిణోదాః | 
* ప్రమోదః ॥ (తై.(బ్రా:3-1-1) 


| 
1. త్వగ్‌ం సోమ పితృ! స్తంవిదానోలి. మద్యా పృథివీ ఆ 


కతన | తృస్మీ త ఇందో హవిషా విధేమ 
వయగ్‌ం స్యామ పతయో రయీణామ్‌ ॥ (సం. 2-6-12) 
ఓం భూః శుక్ల పక్ష దేవతాం ఇందు మా...మి। - ఇత్యాది 
వ దర్శతో జ్యోతిష్కృదిసి సూర్య | 
విశ్వమాభాసి రోచనమ్‌ ॥ (సం. 1-4-31) 
ఓం భూః కృష్ణ పక్ష దేవతాం సూర్యమా... మి |., 
- ఇత్యావాహ్య ప్రాణాన్‌ ప్రతిష్టాష్య పూజయేత్‌ ॥ 
తిథి కలశ విధిః 
తిథికలశే “సంజ్ఞానం” “దర్శ్భాదృష్టా” “ప్రస్తుతం” “సుతా సున్వతీ” తి మ 
చతుష్టయేన ప్రతిమాం నిధాయ, జన్మతిథ్యాది షోడశ తిథీ నావాహ్య పూజయే 
కథా 
సంజ్ఞానం వి విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజ్ఞానత్‌ | సంకల్పీమానం ఫ్రకల్ప 
ముప్రకల్పేమాన వ ముపీక్తుడ్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయత్సంఖ్యూతం భూత 
దృష్టా దర్శతా విశ్వ జా సుదర్శనా | ఆప్యాయమానా యమానా 
సూన్ఫత్తేరా! ఆః =; అపూర్వ మాణా పూ మాణా పూర నీ ప పూర్ణా! ర్లమాసీ ॥ 
ప్రస్తుతం ల సగ్‌ంస్తుతం కల్యాణ వి: విశ్వరూపమ్‌ | చక వ మ 
తేజస్వి తేజః సమీద్ధమ్‌ | త్ర భొనుమన్మరీచి మదితప త్త ఫస్వత్‌ i 
మరా సస్వర ప్రసుతాసూయ నా౭_ భి షూయమ్‌ా న ప్రపాస్త 
తృప్తి  స్తర్పటస్తీ | కాంత్మా కామ్యా కామజాతాలి 2. షృతీ కామదు 
(తై.బా.3-1-1) - ఇతి కలశే ప్రతిమాం నిధాయ । జన్మ తిథ్యాతి షోడశ 


ఆవాహయేత్‌। 
\ స 4 
1. మానో హిగ్‌ంసీ జ్ఞనితా యః పృథివ్యా యో వా 
దివగ్‌ం సత్యధర్మా జః జజా స యశ్యాన శ్చంద్రా బృహ 
శృతీ ర్ట రజాన న కస్మె దే దేవాయ హవిషా విదేమ 1 (సం 4-2-7 
ఓం భూః ప్రతిపత్తిధి దేవతాం కమలజ మా..... మి !... - ఇత్యాది 


21 


ధాతా ప స ఉత రాయ షు ధాతేదం విశ్వం 

భపీనం, జజాన । _ధాతా పుత్ర యజమానాయ 

దాతా త ఇ ఉ హవ్యం ఫ ద్విధేమ 1 (సం. ౩-2-1) 

ఓం భూః హయ తిధి దేవతాం విధాతార మావాహయామి - ఇత్యాది 


[1 హరీన్త మ్రయన్లి దేవా విశ్వ సనం వృషభం 
తీనామ్‌! బ్రహ హృ సరూప మను మేద మాగొదయనం మా విధీర్విక్రమస్వ 1 
ఓం భూః తృతీయా తిథి దేవతాం హరి మావాహయామి - ఇత్యాది 


ఇమం యమ ప్రస్తర మా బిసీ దాంగిరోభిః పితృభిః 

సంవిదానః । ఆ త్వా మంత్రాః కవిశస్తా వహన్త్వేనా 

రాజన్‌ హవిషా మాదయ స్వ ॥ (సం.2-6-12) 

ఓం భూః చతుర్ధీ తిథి దేవతాం యమ మావాహయామి - ఇత్యాది 


ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్తోమ వృష్టియం! 
భవా వాజస్య సంగ ధే ॥ (సం.3-2-5) 
ఓం భూః పంచమీ తిథి దేవతాం శశాంక మావాహయామి - ఇత్యాది 


గ్రత్చురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః 

షణ్ముఖ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భూః షష్టీ తిథి దేవతాం షణ్ముఖ మావాహయామి - ఇత్యాది 
(థ్రొతార మింద్ర మవితార మిన్ఫ్రగ్‌ం హవే హవే సుహవగ్‌ం 

శూర మిన్ఫ్రమ్‌ | హువే ను శక్రం పురుహూత మిన్ఫ్రగ్‌ం 

స్వస్తి నో మఘవాధాత్విన్హుః 

ఓం భూః సప్తమీ తిథి దేవతాం శక్ర మావాహయామి - ఇత్యాది 
wa హ హ తద్వ్‌పనో గౌర్యం చిత్పదిషి తామముంచ 

లొ యజత్రాః ఏవా త్వ త్వ మస్మృత్సమేంచావ్యగ్‌ంహః 

(ఫ్రీరార్యగ్నే ప్రతరాం న ఆయుః (సం. 4-7-15) 

ఓం భూః అష్టమీ తిధి దేవతా వసూ నా మావాహయామి - ఇత్యాది 


22 


9. యా ఇషవో యాతుధానానాం యేవా వనస్పతీగ్‌ం 
రను । యే వాల. వ్లటేషు శేరతే తేభ్య స్సర్చేభ్యో నమః (సం. 4-2-8 
ఓం భూః నవమీ తిధి దేవతాం భుజగ మావాహయామి - ఇత్యాది 
10. apenas 1 మృత్యుర్థర్మేణాస్నేపతి: | 
క్షతగ్గ్‌ం స్వాహా ॥ (బ్రా. 265-7) 
ఓం భూః దశమీ తిథి దేవతాం bat వాహయామి , - ఇత్యాది 
11. యే దేవా ద్రివ్యేకాదశ వీధినా నుధ్యే రాదశ 
స్థా ప ప్పుష మహినై కాద్ధశ్లస్థ తే జీవా యజ్ఞ మిమం జుషధ్వమ్‌ ॥ 
(సం. 1-4-0) 
ఓం భూః ఏకాదశీ తిధి దేవతాం ఈశాన మావాహయామి - ఇత్యాది 


12. ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతం 
మర్యం చ । హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనా విపశ్యన్‌ । 
ఓం భూః ద్వాదశీ తిధి దేవతాం సవితార మావాహయామి - ఇత్యాది 


13. కామ దేవాయ విద్మహే పుష్ప బాణాయ ధీమహి 
తన్నో౭ి నంగః ప్రచోదయాత్‌ ॥ 
ఓం భూః అ అ దేవతాం మన్మథ మావాహయామి - ఇత్యాది 


14. పైషా క్మషు విధురేవ్‌ రేజతే భూమి ర్యామేషు యః్థీ 
ల యుంజతే శుభే శే క్రీడ య్రోధునీయో భ్రాఆ ద దృష్టయః 
స్వయం మేహిత్వం పనయన్త ధూతయః (సం. 4-3-13) 
క భూః చతుర్ధశీ తిథి దేవతాం కలి మావాహయామి -ఇత్యాది 


15. విశ్వేదేవాః ay ba హవ్‌ం మే।[యే అంతరీక్షే య | 
Peale “0 అగ్ని జిహ్వా ఉత వా యఖీత్రా/ ఆ సద్యా స్మిన్‌ బర్జిషీ 
మాదయధ్వం ॥ 
యా పూర్ణిమా తిధి ba విశ్వేదేవా నావాహయామి - ఇత్యాది 


| 


16. పునర్నః పి పితరో మనో దేతు దైవ్యో జనః | జీవం వ్రాతగ్‌ం సచేమహి ॥ 
ఓం భూః అమావాస్యా తిథి దేవతాన్‌ పిత్యా 'నావాహయామి - ఇత్యాది 
- తతః ప్రాణాన్‌ ప్రతిష్థాష్య సంపూజయేత్‌ ॥ 
23 


కమలజ విధాతృ హరి యమ శశాంక షడ్వక్త శక్ర వసు -భుజగాః | 
ధర్మేశ సవితృ మన్మథ కలయో విశ్వే చ తిధిపతయః । 
పితరో. మావాస్యాయాం సంజ్ఞా సదృశాశ్చ తైః క్రియా కార్యాః 

- బృహత్సంహిత 


వార కలశ విధిః 


బొర కలశే జన్మవారాది సప్త వార దేవతానావాహ్య, పూజయేత్‌ ॥-యధా 
1, కద్రుద్రాయ ప్రచేతసే మీఢధుష్టమయ తవ్యసే । 

వ్రోచేము శంతమగ్‌ం హృదే ॥ 

ఓం భూః రవి వారాభిమాని దేవతాం అరహత - ఇత్యాది 


కై గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుప్పదీ । 
అష్టాపదీ నవపదీ బభూవుషీ । సహస్రాక్షరా పరమే వ్యోమన్‌ ॥ 
ఓం భూః సోమ వారాభిమాని దేవతాం గౌరీ మావాహయామి - ఇత్యాది 
| 


యదక్రీంద; ప్రథమం జామమాన  బ్రద్యన్‌ త్ధుముద్రా 

ద్రుతవా షు షాత్‌ । శ్యేనస్య పక్షా హర్తిణస్య 

ట్రాహూ ఉపస్తుతం జనిమ తత్తే అర్వన్‌ ॥ (సం. 4-2-8 ) 

ఓం భూః కుజ వారాభిమాని దేవతాం స్కంద మావాహయామి- ఇత్యాది 
4, ఇదం విష్ణు ర్విచక్రమే క్రేథా నిదధే పదం | సమూఢ మస్య పాగ్‌ంసురే ॥ 
ఓం భూః బుధ వారాభిమాని దేవతాం విష్ణు మావాహయామి - ఇత్యాది 


గ ట్రహ్మ జజ్జానం ప్రధమం పురస్తా ద్విసీమత స్సురుచో వేన ఆవః । 
గీ టుధ్నియా ఉపమా అస్య విష్టా స్సతశ్చ యోని మసతశ్చ వివః ॥ 
ఓం భూః గురు వారాభిమాని దేవాతాం బ్రహ్మాణ మా...మి.. - ఇత్యాది 
| ఇంట్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః | అస్మాక మస్తు కేవలః । 
ఓం భూః శుక్ర వారాభిమాని దేవతాం ఇంద్ర మా...మి.. - ఇత్యాది 


24 


యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతా 

హవిః యమగ్‌ం హ యజ్ఞో గచ్చత్యగ్ని దూతో అరం కృతః ॥ 

ఓం భూః శని వారాభిమాని దేవతాం యమ మావాహయామి- ఇత్యాది 
- ప్రాణ ప్రతిష్టాం కృత్వా సంపూజయేత్‌॥ 


నక్షత్ర కలశ విధిః 
నక్షత్ర కలశే జన్మ నక్షత్రాది సప్తవింశతి నక్షత్రా నావాహ్య పూజయేత్‌॥ యధా- 
తదశ్వినా వశ్వయుజోపయాతాం । శుభంగమిష్టా సుయమేభి ర శ్వైః | స్వం 
నక్షత్రగ్‌ం హవిషా యజంతౌ । మధా సంపృక్తా యజుషా సమక్తౌ । యౌ 
దేవానాం భిషజౌహవ్యవాహౌ । విశ్వస్య దూతా వమృతస్య గోపౌ | తో 
నక్షతం జుజుషాణో పయాతాం । నమో౭. శ్విభ్యాం కృణుమోలి. శ్వయుగ్భామ్‌ ॥ 
ఓం భూః అశ్వినీ నక్షత్ర దేవతే అశ్వినావా...మి... 


అప పాప్మానం భరణీ ర్భరంతు | తద్యమో రాజా భగవాన్‌ విచష్టాం | 
క్యు రాజా మహతో మహాన్‌ హి | సుగం నః పంథా మభయం కృణోతు | 
యస్మి న్నక్షత్రే యమ ఏతి రాజా | యస్మి న్నేన మభ్యషించంత దేవాః 
తదస్య చిత్రగ్‌ం హవిషా యజామ । అప పాప్మానం భరణీ ర్భరంతు॥ 
ఓం భూః భరణీ నక్షత్ర దేవతాం యమం ...మి 


అగ్ని రః పాతు కృత్తికాః | నక్షత్రం దేవ మింద్రియం । ఇద మాసా 
విచక్షణం । హవిరాసం జుహోతన । యస్య భాంతి రశ్శ్యయో యస్య కేత 
యస్వై మా విశ్వా భువనాని సర్వా । స కృత్తికాభిరభి సంవసానః । అగ్ని 
దేవ సైకో దధాతు ॥ 

ఓం భూః కృత్తికా నక్షత్ర దేవతాం అగ్ని ...మి 


ప్రజాపతే రోహిణీ వేతు పత్నీ । విశ్వరూపా బృహతీ చిత్ర భానుః సా 
యజ్ఞస్య సువితే దధాతు । యథా జీవేమ శరద స్సవీరాః । రోహిణీ దే 
దగాత్పురస్తాత్‌ | విశ్వారూపాణి ప్రతి మోదమానా । ప్రజాపతిగ్‌ం హవి 
వర్ధయంతీ । ప్రియా దేవానా ముపయాతు యజ్ఞమ్‌ ॥ 

ఓం భూః రోహిణీ నక్షత్ర దేవతాం ప్రజాపతి ...మి ॥ 


25 


10 


సోమో రాజా మృగశీర్నేణ ఆగన్‌ । శివం నక్షత్రం ప్రియ మస్య ధామ । 
ఆప్యాయమానో బహుధా జనేషు। రేతః ప్రజాం యజమానే దధాతు | యత్తే 
నక్షత్రం మృగశీర్ష మ స్తీ! ప్రియగ్‌ం రాజన్‌ ప్రియతమం ప్రియాణాం । తస్మై 
లే సోమ హవిషా విధేమ । శం న ఏధి ద్విపదే శం చతుష్ప దే ॥ 

ఓం భూః మృగశీర్నా నక్షత్ర దేవతాం సోమ మా...మి | 


ఆగయా రుద్రః ప్రథమాన ఏతి । శ్రేష్టో దేవానాం పతి రఘ్ని యానాం । 
నక్షత్రమస్య హవిషా విధేమ । మా నః ప్రజాగ్‌ం రీరిష న్నోత వీరాన్‌ । హేతీ 
రుద్రస్య పరిణో వృణక్తు । ఆరా నక్షత్రం జుషతాగ్‌ం హవిర్మః । ప్రముంచ 
సూనౌ దురితాని విశ్వా అపాఘశగ్‌ం సన్నుదతా మరాతిమ్‌ ॥ 
ఓం భూః ఆరా నక్షత దేవతాం రుద్ర మా... మి! 

పున ర్నో దేవ్యదితి స్పృణోతు । పునర్వసూ నః పునరేతాం యజ్ఞం । పున 
ర్నో దేవా అభియంతు సర్వే! పునః పునర్వో హవిషా యజామః । ఏవాన 
టీవ్యదితి రనర్వా । విశ్వస్య భర్రీ జగతః ప్రతిషా। పునర్వసూ హవిషా 
వర్ధయంతీ। ప్రియం దేవానా మహ్యేతు పాధః॥ 

ఓం భూః పునర్వసూ నక్షత్ర దేవతా మదితి మా .... మి॥ 


బృహస్పతిః ప్రధమం జాయమానః। తిష్య న్నక్షత్ర మభిసంబభూవ। 
(శ్రీషోదేవానాం పృతనాసు జిష్టుః । దిశోను సర్వా అభయ న్నో అస్సు। తిష్యః 
పురస్తాదుత మధ్యతో నః | బృహస్పతి ర్నః పరిపాతు పశ్చాత్‌ | బాధేతాం 
ద్వేష అభయం కృణుతామ్‌ । సువీర్యస్య పతయః స్యామ 

ఓం భూః పుష్యమి నక్షత్ర దేవతాం బృహస్పతి మా....మి 
ఇదగ్‌ం సర్పేభ్యో హవిర స్తు జుష్టం । ఆశ్రేషా యేషాం మను యంతి చేతః | 
యే అంతరిక్షం పృథివీం క్షియంతి । తేన స్పర్పాసో హవమాగమిష్టాః | యే 
గోదనే సూర్యస్యాపి సర్పాః । యే దివం దేవీ మనుసంచరంతి | యేషా 
మూ(శీషా అనుయంతి కామం। తేభ్య స్సర్పేభ్యో మధు మజ్జుహోమి I 

ఓం భూః ఆగ్రేషా నక్షత్ర దేవతాం సర్ప మా... మి 

ఉప సూతా: పితరో యే మఖాసు | మనోజవస స్సుకృత స్సుకృత్యాః | తే 
గో సక్షతే హవ మాగమిష్టాః | స్వధాభి ర్యజ్ఞం ప్రయతం జుషంతాం | యే 


26 


11. 


12 


13 


14 


15 


అగ్ని దగ్ధా యేల. నగ్ని దగ్గాః | యే ముం లోకం పితరః క్షియంతి | యాగ్‌శ్చ 
విద్మ యాగ్‌ం ఉ చ న ప్రవిద్మ | మఘాసు యజ్ఞగ్‌ం సుకృతం జుషంతాం ॥ 
ఓం భూః మఖా నక్షత్ర దేవతాం పిత్యానా.... మి 
గవాంపతిః ఫల్గునీనామసి త్వం తదర్యమ స్వరుణ మిత్ర చారు | తం త్వా 
వయగ్‌ం సనితారగ్‌ం సనీనాం । జీవా జీవంత ముపసంవిశేమ । యేనేమా 
విశ్వా భువనాని సంజితా । యస్య దేవా అను సంయంతి చేతః | అర్యమా 
రాజా£. జరస్తు విష్మాన్‌ । ఫల్లునీనా మృషభో రోరవీతి ॥ 
ఓం భూః పూర్వ ఫల్గునీనక్ష్మత్ర దేవతాం సూర్య మా.... మి 
(శ్రేష్టో దేవానాం భగవో భగాసి | తత్త్వా విదుః ఫల్గునీ స్తస్య విత్తాత్‌ | 
అస్మభ్యం క్షత మజరగ్‌ం సువీర్యం । గోమదశ్వవ దుపసన్ను దేహ । భగో 
హ దాతా భగ ఇత్పదాతా | భగో దేవీః ఫల్లునీ రావివేశ | భగస్యేత్తం ప్రసవం 
గవేమ | యత్ర దేవై స్సధమాదం మదేమ ॥ 
ఓం భూః ఉత్తరఫల్లునీ నక్షత్ర దేవతాం భగమా..మి 


ఆయాతు దేవ స్సవితోపయాతు । హిరణ్యయేన సువృతా రథేన । వహన్‌ 
హస్తగ్‌ం సుభగం విద్మ నాపసం । ప్రయచ్చం తం పపురిం పుణ్యమచ్చ | 
హస్తః ప్రయచ్చ త్వ మృతం వసీయః । దక్షిణేన ప్రతిగృల్ణీమ ఏనత్‌ । దాతార 


మద్య సవితా విదేయ । యో నో హస్తాయ ప్రసువాతి యజ్ఞమ్‌ | 
ఓం భూః హస్తా నక్షత్ర దేవతాం అర్యమ్మ మా.. మి 


త్వష్టా నక్షత మభ్యేతి చిత్రాం | సుభగ్‌ం ససంయువతిగ్‌ం రోచమానాం । 
నివేశయ న్నమృతా న్మర్యాగ్‌ంశ్చ । రూపాణి పిగ్‌ంశన్ఫువనాని విశ్వా । తన్న 
స్వష్టా తదు చిత్రా విచష్టాం తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం । తన్నః 
ప్రజాం వీరవతీగ్‌ం సనోతు! గోభిర్నో అశై పస్సమనక్తు యజ్ఞమ్‌ ॥ 

ఓం భూః చిత్రా నక్షత్ర దేవతాం త్వష్టార మా....మి | 
వాయు ర్నక్షత్ర మభ్యేతి నిష్ట్యాం | తిగ్మ శృంగో వృషభో రోరువాణః | 
సమిరయ న్ఫువనామాతరిశ్వా । అప ద్వేషాగ్‌ంసి నుదతా మరాతీః । తన్నో 
వాయు స్తదు నిష్ట్యా శృణోతు । తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం । తన్నో 
దేవా సో అను జానంతు కామం | యథా తరేమ దురితాని విశ్వా ॥ 

ఓం భూః స్వాతీ నక్షత్ర దేవతాం వాయు మా... మి | 


27 


16 


దూరమస్మ చృత్రవో యంతు భీతాః । తదింద్రాగ్నీ కృణుతాం తద్విశాఖే | 
తన్నో దేవా అనుమదంతు యజ్ఞం । పశ్చాత్పురస్తా దభయన్నో అస్తు । 
నక్షత్రాణా మధిపల్నీ విశాఖే | గ్రేష్టా వింద్రాగ్నీ భువనస్య గోపౌ | విషూచ 
శృత్రూ నపబాధమానౌ । అపక్షుధన్నుదతా మరాతిమ్‌ ॥ 

ఓం భూః చిశాఖా నక్షత్ర దేవతే ఇంద్రాగ్నీ మా...మి 


బుద్యాస్మ హమ్యై ర్నమ సోపసద్య | మిత్రం దేవం మిత్ర ధేయన్నో అస్తు । 
అనూరాధాన్‌ హవిషా వర్థయంతః । శతం జీవేమ శరద స్సవీరాః । చిత్రం 
నక్షత్ర ముదగాత్సురస్తాత్‌ | అనూరాధాస ఇతి యద్వదంతి । తన్మిత్ర ఏతి 
సధిభి రేవ యానైః | హిరణ్యయై ర్వితతై రంతరిక్షే । 

ఓం భూః అనూరాధా నక్షత్ర దేవతాం మిత్రం మా......మి । 


ఇంద్రో జ్యేష్ణామను నక్షత్రమేతి । యస్మి న్వత్రం వృత్ర తూర్యే తతార | తస్మి 


స్వయ మమృతం దుహానాః । క్లుధం తరేమ దురితిం దురిష్టిం | పురందరాయ 


'వృషభాయ ధృష్ణవే | అషాఢాయ సహమానాయ మీఢుషే | ఇంద్రాయ 


జ్యేష్ణా మధు మద్దవానా । ఉరుం కృణోతు యజమానాయ లోకం । 
ఓం భూః జ్యేష్టా నక్షత దేవతా మింద్ర మా....మి | 


మూలం ప్రజాం వీరవతీం విదేయ | పరాచ్యేతు నిర్భతిః పరాచా | గోభిరృక్షతం 
సశుభి స్స్పమక్తం । అహర్ఫూయా ద్యజమానాయ మహ్యం । అహర్నో అద్య 
సువితే దధాతు | మూలం నేక్షత్రమితి యద్వదంతి । పరాచీం వాచా నిర్‌ 
బుఠిం నుదామి । శివం ప్రజాయై శివమస్తు మహ్యం ॥ 

ఓం భూః మూలా నక్షత్ర దేవతాం అసురమా....మి 
యా దివ్యా ఆపః పయసా సంబభూవుః । యా అంతరిక్ష ఉత పార్టి వీర్యాః | 
యా సా మషాఢా అనుయంతి కామం । తొన ఆపశ్యగ్గ్‌ స్యోనా భవంతు । 
యాళ్ళ కూప్యా యాశ్చ నాద్యా సముద్రియాః । యాళ్ళ వైకుతీ రుత ప్రాసచీర్యా 
యాసామషాధా మధు భక్షయంతి | తాన అపశ్చగ్గ్‌ స్యోనా భవంతు ॥ 

ఓం భూః పూర్వాషాధా నక్షత్ర దేవతా అప..... మి 


28 


21. 


22, 


23. 


24, 


25. 


తన్నో విశ్వే ఉప శ్వణ్భంతు దేవాః । తదషాఢా అభిసంయంతు యజ్ఞం | 
తన్నక్షతం ప్రథతాం పశుభ్యః | కృషిర్వష్టి ర్యజ మానాయ కల్పతాం । 
శుభ్రాః కన్యా యువతయ స్సుపేశసః | కర్మ కృత స్సుకృతో వీర్యావతీః | 
విశ్వాన్‌ దేవాన్‌ హవిషా వర్ధయంతీః | ఆషాధాః కామ ముపయాంతు యజ్ఞమ్‌ ॥ 
ఓం భూః ఉత్తరాషాధా నక్షత్ర దేవతా విశ్వదేవానా....మి.. 


శృణ్వంతి (శ్రోణా మమృతస్య గోపాం । పుణ్యామస్యా ఉప శృణోమి వాచం । 
మహీం దేవీం విష్ణుపత్నీ మజూర్యాం । ప్రతీచీ మేనాగ్‌ం హవిషా యజామః | 
గ్రేధావిష్ణు రురుగాయో విచక్రమే | మహీం దివం పృధివీ మంతరిక్షం । 
తద్రోణేతిశ్రవ ఇచ్చమానా । పుణ్యగ్గ్‌ శోకం యజమానాయ కృణ్వతీ । 
ఓం భూః శ్రవణ నక్షత్ర దేవతాంవిష్ణుం మా....మి । 


అష్టా దేవా వసవ స్పోమ్యాసః । చతషప్రో దేవీ రజరా శ్షవిష్థాః । తే యజ్ఞం 


_ పాంతు రజసః పరస్తాత్‌ | సంవత్సరీణ మమృతగ్గ్‌ స్వస్తి; యజ్ఞ న్నః పాంతు 


వసవః పురస్తాత్‌ | దక్షిణతోభియంతు (శ్రవిష్టాః | పుణ్యం నక్షత 
మభిసంవిశామ । మానో అరాతీ రఘశగ్‌ంసాగన్‌ ॥ 
ఓం భూః ధనిష్టా నక్షత్ర దేవతా వసూనా మా... మి। 


క్షతస్య రాజా వరుణోల._ ధిరాజః । నక్షత్రాణాగ్‌ం శతభిష గ్వసిష్టః । తౌ 
దేవేభ్యః కృణుతో దీర్గమాయుః । శతగ్‌ం సహస్రా భేషజాని ధత్తః । యజ్ఞం 
నో రాజా వరుణ ఉపయాతు । తన్నో విశ్వే అభిసంయంతం దేవాః । తన్నో 
నక్షత్రగ్‌ం శతభిష గ్టుషాణం । దీర్శమాయుః ప్రతిరద్భేషజాని ॥ 

ఓం భూః శతభిష నక్షత్ర దేవతాం వరుణం మా... మి। 


అజ ఏకపాదుదగా త్పురస్తాత్‌ । విశ్వాభూతాని ప్రతిమోద మానః । తస్య 
దేవాః ప్రసవం యంతి సర్వే ప్రోష్ట పదాసో అమృతస్య గోపాః | విభ్రాజమాన 
స్సమిధాన ఉ(గః | అంతరిక్ష మరుహదగంద్యాం । తగ్‌ం సూర్యం దేవ 
మజమేక పాదం । ప్రోష్టపదాసో అనుయంతి సర్వే ॥ 

ఓం భూః పూర్వభాద్రపద నక్షత్ర దేవతా మజమేకపాదంమా...మి॥ 


29 


26. అహిర్చుధ్నియః ప్రథమాన ఏతి । గ్రేష్టోదేవానా ముత మానుషాణాం | 
తంటబ్రాహ్మణా స్ఫోమపా స్ఫోమ్యాసః । ప్రోష్ట పదాసో అభిరక్షంతి సర్వే 
చత్వార ఏక మభి కర్మ దేవాః | ప్రోష్టపదాస ఇతి యాన్‌ వదంతి । తే 
బుధ్నియం పరిషద్యగ్గ్‌స్తువంతః | అహిగ్‌ం రక్షంతి నమసోపసద్య । 
ఓం భూః ఉత్తరాభాద్రపద నక్షత్ర దేవతా మహిర్చుధ్నియ మా...మి॥ 


97, పూషా రేవత్వన్వేతి పంథాం | పుష్టిపతీ పశుపా వాజ బస్తా్య। ఇమాని హవ్యా 
(స్రయతా జుషాణా । సుగైర్నో యానై రుపయాతాం యజ్ఞం । క్షుద్రాన్‌ పశూన్‌ 
రక్షతు రేవతీ నః । గావో నో అశ్వాగ్‌ంఅన్వేతు పూషా | అన్నగ్‌ం రక్షంతౌ 
టహుధా విరూపం | వాజగ్‌ం సనుతాం యజమానాయ యజ్ఞం ॥ 

ఓం భూః రేవతీ నక్షత్ర దేవతాం పూషణం... మి ॥ 
ఇత్యావాహ్య ప్రాణ స్థాపనం కృత్వా పూజయేత్‌ ॥ 


యోగ కలశ విధిః 
యోగ కలశే జన్మాది యోగ దేవతా నావాహ్య పూజయేత్‌॥ 
క ఓరి భూ: విష్కంభ యోగ దేవతాం అంబా మావాహయామి 
సీ ఉంటూ ప్రీతి యోగ దేవతాం తుష్టిం మావాహయామి 
ఓం థూ: ఆయుష్మంత యోగ దేవతాం పుష్టిం మావాహయామి 
సీ ఉం భూః సౌభాగ్య యోగ దేవతాంమతిం మావాహయామి 
ఓ9 భూః శోభన యోగ దేవతాం ధృతిం మావాహయామి 


గ ఓం భూః అతిగండ యోగ దేవతాం శాంతిం మావాహయామి 
' టం భూః సుకర్మణ యోగ దేవతాం స్వస్తిమతీ మావాహయామి 
గీ ఓంభూః ధృతి యోగ దేవతాం కాంతిం మావాహయామి 
h ఉం భూః శూల యోగ దేవతాం నందినీం మావాహయామి 
ర టం భూః గండ యోగ దేవతాం విఘ్ననాశనీం మావాహయామి 
lh bo భూః వృద్ధి యోగ దేవతాం తేజోవతీం మావాహయామి 
టం భూ: ధృవ యోగ దేవతాం (త్రినయనాం మావాహయామి 
| ఓం భూః: వ్యాఘాత యోగ దేవతాం లోలాక్షీం మావాహయామి 
ఓం భూ; హర్షణ యోగ దేవతాం కామరూపిణీం మావాహయామి 

ఓం భు: వజ్ర యోగ దేవతాం మాలినీం మావాహయామి 


30 


10. 
క్షే 
18. 
19. 
20. 
21. 
22, 
23. 
24. 
25, 
26. 
27. 


ఓం భూః సిద్ధి యోగ దేవతాం హంసినీం మావాహయామి 
ఓం భూః వ్యతీపాత యోగ దేవతాం మాతరం మావాహయామి 
ఓం భూః వరీయ యోగ దేవతాం మలయాచలవాసినీం మావాహయామి 


ఓం భూః పరిఘ యోగ దేవతాం సుముఖీం మావాహయామి 
ఓం భూః శివ యోగ దేవతాం నలినీం మావాహయామి 
ఓం భూః సాధ్య యోగ దేవతాం శోభనాం మావాహయామి 


ఓం భూః సిద్ధ యోగ దేవతాం సుభ్రూం మావాహయామి 
ఓం భూః శుభ యోగ దేవతాం సురనాయికాం మావాహయామి 
ఓం భూః శుక్ల యోగ దేవతాం కాలకంఠీం మావాహయా 
ఓం భూః బ్రహ్మ యోగ దేవతాం కాన్తిమతీం మావాహయా 
ఓం భూః ఐంద్ర యోగ దేవతాం క్షోభిణీం మావాహయా 
ఓం భూః వైధృతి యోగ దేవతాం సూక్ష్మరూపిణీం మావాహయా 
--ఇత్యావాహ్య ప్రాణాన్‌ ప్రతిష్టాష్య సంపూజయేత్‌ 
కరణ కలశ విధిః 

కరణ కలశే జన్మాద్యేకాదశ కరణానావాహ్య పూజయేత్‌। 
త్రాతార మింద్ర మవితార మింద్రగ్‌ం హవేహవే సుహవగ్‌ం శూర మిన 
హవేను శక్రం పురుహూత మింద్రగ్‌ం స్వస్తినో మఘవా ధాత్వింద్రః ॥ 
ఓం భూః బవ కరణ దేవతాం ఇంద్ర మా..మి...। 


మా స్రీ హిగ్‌ంసీజ్ఞనితా యః పకా యో వా దివగ్‌ం సత్య = జజా 
యశ్చాపశ్చంద్రా పృీహన్ఫితీ ర్టజాన కస్మై దేవాయ హవిషా విధేమ ॥ 
(సం.4-2-7) 
ఓం భూః బాలవ కరణ దేవతాం కమలజ మా... మి। 
మిత్రో న ఏహి సుమీత్రాధా ఇం స్యోరు మావీశ దక్షీణ ముశన్ను శం 
స్ప్యోనః సోనగ్గ్‌ం న భ్రాజాం ఘారే బంభారే హస్తస్తుహ్‌స్త కృశేన వే 
స్సోమ క్రయణా త్రాగ్రక్షధ్వ మ్మావోదభన్‌ ॥ _ 
. _గ ఓం భూః కౌలవ కరణ దేవతాం మిత్ర మా... మి। 
J 


ర్షణ యోగ దేః పిణీం మావాహయామి 


జ యోగ దే; మావాహయామి 
31 


x 


\ | 
_అర్భమా యాతి వృషభస్తు విష్మాన్‌ దాతా వసూనాం పురుహ్లూతో౭. రుహన్నీ। 
స్రహస్రాక్షో గోత్రథి bei రస్మాసు దేవో ద్రవిణం దదాతు ॥ 
య భూః జి కరణ జత ( మా...మి। 


భూరీసి భూమీర్రస్య వీతిరసి విశ్వహీయా క్వ భువనస్య ధర్రీ ్ఫీథివీం 
ఘర: పృథివీం దృగ్‌ంహ పృథివీం మా హిగ్‌ంసీః ॥ (సం. 4-2-9) 
ఓం భూః గరజ కరణ దేవతాం భువం...॥ 


నుగ శ్చీత్త మాకూతిం వాచస్సత్య మసీమహి | పశునోశయాపమన్నస్య 
మయి శ్రీః; శయతాం యశః ॥ 
[| ఓం భూః వణిజ కరణ స. శ్రియం... 


| 
wohe'® రా! రాగహి యజ్ఞయోభి ర్యమే వై వైరూపై పైరిహ క్యా! వివస్వన్తగ్‌ం 
పనే యః £ పితా తే తే౭స్మిన్‌ యజ్ఞే జ్లే బర్దిష్యా నిషద్య ॥(సం.2-6-12) 
ఓం భూః భద్ర కరణ ళు యమ. 


1 (hd ముక్మేషు విథుకే రేజత్తే భూమి మి ర్యామేషు యర్ధ abe శుభే । తే 
ల్‌ యో ధునీయో బ్రాజదృష్టయః స్వయం మహిత్వం పనయన్త ధూతీయః ॥ 
(సం.4 4-3-13) 
ఓం భూః శకున కరణ దేవతాం కలి ..॥ 


- 


లగా ME పశుపతే పశూనాం చతీష్ణ డ్లాముత ట్‌ ద్విపటేమ్‌ | నిక్మీకోయం 
(క్రళ్టీయం భాగమేతు రాయ స్పోష్టాయజమానస్య సన్లు ॥ (సం. 8-1-4) 
ఓం భూః చతుష్పద కరణ దేవతాం వృషం..॥ = 
1 గీమో అస్తు సర్వేభ్యో యే కే చ పృధివీ మను | యే అంతరిక్షే యే దివి తేభ్యం 
థి నమః । 

ఓం bi నాగకరణ దేవతాం ఫణి మావాహయామి । - ఉన 

స్టా? 0 నునే ఇ ఫీనో ట్రువన్తు (ప్రేమాం వాచ్చం విశ్వా మవన్తు విశ్వే | 
ను. తేనో ముంచ్రంత్వేనేసః 8 (సం. 4-7-15) 

- ఇత్యావాహ్య ప్రాణాన్‌ ప్రతిష్టాష్య పూజయేత్‌ ॥ 
రర 
& 





32 


బవ బాలవ కౌలవ తైతులాఖ్య గర వణిజవిష్ట సంజ్ఞానామ్‌ । 
పతయః స్యు రింద్ర కమలజ మిత్రార్యమ భూ (శ్రియః ॥ 
సయమాః ॥ కృష్ణ చతుర్దశ్యర్థా ద్భృవాణి శకుని శ్చతుష్పదం నాగమ్‌ । కింస్తు 
మితి చ తేషాం కలి వృష ఫణి మారుతాః పతయః ॥ - బృహత్సంహిత, 
రాశి కలశ విధిః 
ప్రధానస్య పశ్చిమభాగే స్థిత రాశికలశే జన్మలగ్న రాశ్యాది ద్వాదశ రాశిదే 
ఆవాహ్య పూజయేత్‌ | 
వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ (క్రతుశ్చ మూర్దా చ వ్యశ్ని యశ్చా౭._ 
న్యాయనశ్చాన్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ ॥ -ఇతి ప్రతిమాం నిధా 
ఓంభూః మేష రాశిమావాహయామి - ఇత్యాది 
il వృషభ n 
I మిథున I 
కటక I 
I సింహ I 


i కన్యా n 


వారా ME పై ౯ 


I తులా i 
వృశ్చిక I 
Il ధనూ I 
మకర Il 
I కుంభ I 
మీన I 

.. ఇత్యావాహ్య ప్రాణాన్‌ ప్రతిష్టాష్య సంపూజయేత్‌॥ 

వసు కలశ స్థాపనమ్‌ 

ప్రధానస్య ఆగ్నేయ భాగే వసుకలశే “అప్టాదేవా” ఇతి ప్రతిమాం నిధాణ్మే 

అష్టవసూనావాహ్య పూజయేత్‌॥ 


= జా ౧ 0 
me 


రం 


అక్టిదేవా వసవః సోమ్యాసః చతస్రో దేవీ రజరా (శ్రవిష్థాః తే యజ్ఞం పాంతు 
కజినే! సరస్తాత్‌: సంవత్సరీణ మమృతగ్‌ం స్వస్తి ॥ - ఇతి ప్రతిమాం నిధాయ 


1 ఓం యూ! ధ్రువం వసుమావాహయామి -ఇత్యాది 


గి | అధ్వరం I 
rn సోమం I 
“ | అపః ॥ 
గ్‌ || అనిలం I 
క్రీ (1 అనలం 1 
CE ప్రత్యూషం |; 
గ || ప్రభాసం i 


= ఇర్యానాహ్య ప్రాణాన్‌ ప్రతిష్టాష్య సంపూజయేత్‌ 


రుద్ర కలశ విధిః 
కగు కలశస్య దక్షిణ భాగే రుద్రకలశే “ కద్రుగ్రాయేతి” ప్రతిమాం నిక్షిప్య 
కుద్రానావాహ్య సంపూజయేత్‌ ॥| 
య (ప్రచేతసే మోధుష్టమాయ తవ్యసే । వోచేమ శంతమగ్‌ం హృదే॥ 
Wn: వీరభద్రం రుద్రమావాహయామి -ఇత్యాది 
శంభుం i 
గిరీశం i 
భైరవం I 


పినాకినం iu 






స్థాణుం I 
భర్గం I 
సదాశివం I 
స్మరారిం I 
శివం 1 
fr హరం రుద్రమావాహయామి -ఇత్యాది 
-ప్రాణస్థాపనం కృత్వా సంపూజయేత్‌ ॥ 


34 


దుర్గా కలశ విధిః 
ప్రధానస్య నైర్భతి దిగ్భాగే దుర్గాకలశే “జాతవేదసే”తి ప్రతిమాం ని 
నవదుర్గా ఆవాహ్య పూజయేత్‌। 
జాతవేదసే సునవామ సోమ మరాతీ యతో నిదహాతి వేదః । 
స నః పర్ష దతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ఫుం దురితా త్యగ్నిః ॥ 


1. ఓం భూః శైలవుత్రీం దుర్గామావాహయామి - ఇత్యాది 
2. ఓం భూః (బ్రహ్మచారిణీం దుర్గామావాహయామి - ఇత్యాది 
3. ఓం భూః చంద్రఘంటాం దుర్గామావాహయామి - ఇత్యాది 
4. ఓం భూః కూమ్మాండాం దుర్ధామావాహయామి - ఇత్యాది 
5. ఓం భూః స్మంద మాతరం దుర్గామావాహయామి - ఇత్యాది 
6. ఓం భూః కాత్యాయనీం దుర్గామావాహయామి - ఇత్యాది 
7. ఓం భూః కాలరాత్రీం దుర్గామావాహయామి - ఇత్యాది 
8. ఓం భూః మహాగౌరీం దుర్గ్జామావాహయామి _ - ఇత్యాది 
9. ఓం భూః సిద్ధిదాత్రీం దుర్గామావాహయామి - ఇత్యాది 


-ప్రాణస్థాపనం కృత్వా పూజయేత్‌ ॥ 
సప్త బ్రహ్మ కలశాః 
ప్రధానస్య పశ్చిమ భాగే సప్త బ్రహ్మకలశేషు ఉదగపవర్గం దేవతానాః 
పూజయేత్‌ ॥ | 
1. బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమత స్సురుచో వేన ఆవః। స బుడ్గి 
ఉపమా అస్య విష్టా స్పృతశ్చ యోని మసతశ్చ వివః ॥ 
ఓం భూః బ్రహ్మాణ మా.. మి.. ... ప్రాణప్రతిష్టా 
2. తద్విష్టోః పరమం పదగ్‌ం సదా పశ్యంతి సూరయః। దివీవ చక్షరాతతం 
తద్విప్రాసో విపన్యవో జాగ్భవాం సస్సమింధతే విష్ణో ర్యత్చరమం పదమ్‌ 
ఓం భూః విష్ణు మా....! ప్రాణప్రతిష్థా 
3. యో రుద్రో అగ్నా యో అప్పు య ఓషధీషు । యో రుద్రో విశ్వాభువనాకి 
తస్మై రుద్రాయ నమో అస్తు ॥ ఓం భూః రుద్రమా ...! ప్రాణప్రతిష్టా చ 
4. గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా ముప మశ్రవ స్తవ 
జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వ న్నూతిభి స్సీద సాదన 
ఓం భూః గణపతి మా....! (ప్రాణ ప్రతిష్టా 













35 


గి, క్షేగస్య పతినా వయగ్‌ం హితేనేవ జయామసి । గామశ్వం పోషయిత్సా్వా సనో 
సృుదాతీ దృశే ॥ ఓం భూః క్షేత్రపాలక మా.... ప్రాణప్రతిష్థా చ 
0, యత ఇంద్ర భయామహే తతో నో అభయం కృధి | మఘవళ్బగ్ధి తవతన్న 
ఊఠయే విద్విషో విమృధో జహి । స్వ స్తిదా విశస్పతి ర్వత్రహా విమృధో వశీ। 
కృషేంద్రః పుర ఏతు నః స్వస్తిదా అభయంకరః॥ 
ఓం భూః అభయంకర మా ౫ ౫ ౫॥ ప్రాణప్రతిష్టా చ 
1, బొస్తోష్ప్టలే ప్రతిజానీహ్యస్మాన్‌ త్స్వావేశో అనమివో భవానః యత్త్వేమహే 
(గ్రరి తన్నో జుషస్వ శం న ఏధి ద్విపదే శం చతుష్పుదే ॥ 
ఓం భూః వాస్తు పురుషమా గణ ౫౫ ॥ ప్రాణప్రతిష్టా చ | 
- ఇత్యావాహ్య సంపూజయేత్‌॥ 
మరుత్కలశ విధిః 
ట్రైభొనీస్య వాయవ్య భాగే సప్త మరుద్దేవతా ఏకస్మిన్‌ కలశే ఆవాహ్య పూజయేత్‌॥ 
Ur వః శర | శర్మ gs సీ ట్ర త్రిధాతూని దాశుష్‌ | చ్చతాధీ అస్మభ్యం 
a సురురో వియ్‌న్త రయిం నో ధత్త వృషణః సు సువీరమ్‌(సం. 1-5-11) 


-ఇతి ప్రతిమాం నిధాయ 
| 1 ఉంభూః: ఆవహం మరుతమావాహయామి _ ....ఇత్యాది 
% ఉం భూః: వివహం మరుతమావాహయామి __....ఇత్యాది 
టం భూః ప్రవహం  మరుతమావాహయామి __....ఇత్యాది 
స ఉఓంభూః ఉద్వహం మరుతమావాహయామి  ....ఇత్యాది 
గ ఓంయూ!: సంవహం మరుతమావాహయామి _....ఇత్యాది 
1 ఓం భూః పరివహం మరుతమావాహయామి _....ఇత్యొది 
స bom: నివహం మరుతమావాహయామి  ....ఇత్యాది 


ప్రాణాన్‌ ప్రతిష్థాష్య, పూజయేత్‌॥ 
పంచ (బ్రహ్మ కలశ విధిః 
__ గగ్ఫార్యాం పంచబ్రహ్మ కలశే సద్యోజాతాదిభిః ప్రతిమాం నిధాయ పూజయేత్‌ ॥ 
గిట్యోజారం ప్రపద్యామి సద్యోజాతాయ వైనమో నమః । భవే భవేనాతి భవే 
Wary మాం। భవోదృవాయ నమః ॥ 
ఓం భూః సద్యోజాతముఖం దేవం ౫ ౫ ౫॥ 








36 


వామదేవాయ నమో జ్యేష్ణాయ నమః శ్రేష్ణాయ నమో రుద్రాయ నమః కాలా 
నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ న 
బలప్రమథనాయ నమ స్సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ న 
ఓం భూః వామదేవముఖం దేవం ౫ ౫౫ ॥ 
అఘో రేభ్యోవ.థఘో రేభ్యో ఘోర ఘోరత రేభ్యః సర్వేభ్యః సర్వ శర్వే 
నమస్తే అస్తు రుద్రరూపే పభ్యః ॥ 
ఓం భూః అఘోరముఖం దేవం ౫ ౫ ౫|| 
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయా 
ఓం భూః తత్పురుషముఖం దేవం%* ౫ ౫ ॥| 
ఈశాన స్సర్వ విద్యానా మోశ్వర స్సర్వ భూతానాం (బ్రహ్మో ధిపతి ర్రహ్మణో 
ర్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్‌ । 
ఓం భూః ఈశానముఖం దేవం ౫౫౫ ॥ -ప్రాణప్రతిష్టాం కృత్వా సంపూజ డే! 


నవగ్రహ కలశాః 

ప్రధానస్య ఉత్తర భాగే నవగ్రహకలశేషు ఆదిత్యాది నవ (గ్రహాన్‌ 

అధిదేవతా ప్రత్యధి దేవతా సహితాన్‌ సంపూజయేత్‌ ॥ తథాహి- 

ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతం మర్ష రం చ | హిర 
సవితా రథేనా దేవో యాతి భువనా విపశ్యన్‌ ॥ 

ఓం భూః సూర్యగ్రహ మా... 

అగ్నిం దూతం వృణీమహే హోతారంవిశ్వ వేదసం । అస్య యజ్ఞస్య సుక్ర 

ఓం భూఃసూర్యగ్రాధి దేవతాం అగ్ని...! 

కద్రుద్రాయ ప్రచేతసే మీధుషయ తవ్యసే । వోచేసు శంతమగ్‌ం హు 

ఓం భూః సూర్యగ్రహ ప్రత్యధి దేవతాం రుద్రం .. 

- ప్రాణప్రతిష్థాం కుర్యా 

ఆప్యాయస్య సమేతు తే విశ్వత స్పోమ వృష్టియం | భవావాజస్య స 

ఓం భూః చంద్రగ్రహ మా, 

అప్పు మే సోమో అబ్రవీ దంతర్విశ్వాని భేషజా । అగ్నిం చ విశ్వశం 

మాపశ్ళవిశ్వభేషజీః | 












ఓం భూః చంద్రగ్రహాధి దేవతాం అప. 


37 


గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సా చతుప్పదీ | అష్టాపదీ 

నవపదీ బభూవుషీః। సహస్రాక్ష రా పరమే వ్యోమన్‌ ॥ 

ఓం భూః చంద్రగ్రహ ప్రత్యధిదేవతాం గౌరీం...! ప్రాణప్రతిష్టాం కుర్యాత్‌ ॥ 

అగ్ని ర్మూర్ధా దివః కకుత్సతిఃపృధివ్యా అయం । అపాగ్‌ం రేతాగ్‌ంసి జిన్వతి॥ 
ఓం భూః కుజగ్రహ మా... । 


* స్యోనా పృథివి భవానృక్షరా నివేశనీీ యచ్చా న శర్మ సప్రథాః। 


ఓం భూః కుజగ్రహాధి దేవతాం పృధివీం...॥ 


ఇగ క్షేగస్య పరినావయగ్‌ంహితేనేవ జయామసి । గామశ్వం పోషయిత్వ్వా 


సనో మృదతీ దృశే ॥ 
ఓం భూః కుజగ్రహ ప్రత్యధిదేవతాం క్ష్మేత్రపాలకం...॥ 
- ప్రాణప్రతిష్థాం కుర్యాత్‌! 
ఉద్భుధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిషా పూర్తే సగ్‌ం సృజేధా మయం చ। 
పుస! కృణ్వగ్గ్‌ స్వా పితరం యువాన మన్వా తాగ్‌ంసీ త్యయి తంతు మేతం॥ 
ఓంభూః బుధగ్రహ మా... 
కథం విష్ణు ర్విచక్రమే గ్రేధా నిదధే పదం। సమూఢ మస్య పాగ్‌ం సురే ॥ 
ఓం భూః బుధగ్రహాధి దేవతాం విష్ణుం... 
సీసా శీర్నా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌! సభూమింవిశ్వతో వృత్వా । 
అత్యలిషి దశాంగులమ్‌ ॥ 
(0 45: బుధగ్రహ ప్రత్యధి దేవతతాం విష్ణుం... - ప్రాణ ప్రతిష్టాం కుర్యాత్‌ । 
ట్ఫపొస్సృతే అతి యదర్యో అర్జాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు | యద్దీదయ 
శృకసర్త ప్రజా త దదస్మాసు ద్రవిణం ధేహి చిత్రం ॥ 
ఓం భూః బృహస్పతి(గ్రహం...॥ 
(థ్రహ్మ ఆంగానం ప్రథమం పురస్తా ద్విసీమతః సురుచో వేన ఆవః । 
స టుధియూ ఉపమా అస్య విష్టా స్స్పతశ్చ యోని మసతశ్చ వివః ॥ 
ఓం భూః బృహస్పతి (గహాధిదేవతాం బ్రహ్మాణం... I 


' ఉంటం ఏ విశ్వతస్పరి హవమహే జనేభ్యః ' అస్మాక మస్తు కేవలః ॥ 


కలి (ూ బృహాస్బతి గ్రహ ప్రత్యధిదేవతాంఇంద్రం...॥ ప్రాణ ప్రతిష్టాం కుర్యాత్‌ ॥ 


38 


శుక్రంతే అన్యద్యజతం తే అన్య ద్విషురూపే అహనీ ద్యౌరివాసి | విశ్వాహి 
మాయా అవసి స్వధావో భద్రా తే పూషన్ని హరాతి రస్తు ॥ 
ఓం భూః శుక్ర గ్రహమా...! 
ఇంద్రాణీ మాసు నారిషు సుపత్నీ మహమశ్రవం । నహ్యస్యా అపరం చ న 
జరసా మరతే పతిః ॥ 
ఓం భూః శుక్ర గ్రహాధి దేవతాం ఇంద్రాణీం...॥ 
ఇంద్ర మరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబ స్సుతన్య । 
తవ ప్రణీతీ తవ శూర శర్మ న్నావివాసన్తి కవయస్సుయజ్ఞాః ॥ 
ఓం భూః శుక్రగ్రహ ప్రత్యధిదేవతాం ఇంద్రమరుత్వంతం...॥ 
- ప్రాణ ప్రతిష్థాం కుర్యాత్‌! 
శమగ్ని రగ్నిభి స్మర శృన్న స్తపతు సూర్యః | శం వాతో వాత్వరపా అపశ్రిధః॥ 
ఓం భూః శనిగ్రహ మావాహయామి - ఇత్యాది 
యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతా హవిః |; యమగ్‌ంహ 
యజ్ఞో గచ్చ ద్యగ్నిదూతో అరం కృతః ॥ | 
ఓం భూః శని(గ్రహాధి దేవతాం యమం...॥ 
ప్రజాపతే నత్వ దేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ । 
యత్మామాస్తే జహుమస్తన్నో అస్తు వయగ్గ్‌ స్యామ పతయో రయీణామ్‌ ॥ 
ఓం భూః శనిగ్రహ ప్రత్యధి దేవతాం ప్రజాపతిం -ప్రాణప్రతిష్థాం కుర్యాత్‌ ॥ 
కయాన శ్చిత్ర ఆభువ దూతీ సదా వృధ స్సఖా । కయా శచిష్టయా వృతా ॥ 
ఓం భూః రాహుగ్రహమా...!॥ - ఇత్యాది 


* ఆ యంగౌః పృశ్న్ని రక్రమీదసన న్మాతరం పునః । పితరం చ ప్రియంధ్సువః । 


ఓం భూః రాహు గ్రహాధిదేవతాం గాం ॥ 
నమో అస్తు సర్చేభ్యో యే కే చ పృధివీ మను । యే అంత రిక్షేయే దివి తే 
స్సర్పేభ్యో నమః ॥ 
ఓం భూః రాహుగ్రహ ప్రత్యధిదేవతతాం సర్బం...! -ప్రాణప్రతిష్టాం కుర్యాత్‌! 
కేతుం కృణ్వన్న కేతవే పేశో మర్యా అపేశసే । సముషద్భి రజాయథాః' 
ఓం భూః కేతుగ్రహ మావాహయామి -ప్రాణప్రతిష్టాం కుర్యాత్‌ ॥ 


39 


* సచిత్ర చిత్రం చితయంత మస్మే చిత్రక్షత చిత్రతమం పయోధాం । చంద్రం 
రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్భణతే దువస్వ ॥ 
ఓం భూః కేతుగ్రహాధిదేవతాం చిత్రగుప్తం...॥ 
* బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషి ర్విప్రాణాం మహిషో మృగాణాం । 
శ్యేనో గృద్రాణాగ్‌ం స్వధితి ర్వనానాగ్‌ం సోమః పవిత్ర మత్యేతి రేభన్‌ ॥ 
ఓం భూః కేతుగ్రహ ప్రత్యధిదేవతాం బ్రహ్మాణం...॥ 
-ఇత్యావాహ్యప్రాణాన్‌ ప్రతిష్ణాష్య నవగ్రహాన్‌ పంచో పచారైః సంపూజయేత్‌॥ 
ఆదిత్య కలశ విధిః 
(ప్రధానస్య ఈశాన్యభాగే ద్వాదశాదిత్యాన్‌ ఏకకలశే “ఉద్యన్న ద్యేతి” ప్రతిమాం 
Paws, LL... ॥ 
న్నద్య మిత్ర మహః । ఆరోహ న్నుత్తరా న్దివం। హృద్రోగం క్రుప సూర్య | 
౦చనాశయ ॥ 
|, ఓం భూః ధాతారం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
స ఓంభూః అర్యమ్హం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
॥ ఓంభూః మిత్రం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
1 ఓం భూః. అరుణం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
h ఓం భూః అంశుం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
Fh bom: భగం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
7 ఓంథూ: ఇంద్రం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
ఓం భూః: _ వివస్వన్తం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
స ఓంథూః పూషాణం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
10 ఓం భూ: పర్జన్యం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
11: ఓం భూః త్వష్టారం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
1% టంభూః: విష్ణుం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 
-- ప్రాణాన్‌ ప్రతిష్థాప్య పూజయేత్‌ ॥ 
మృత్యుంజయ కలశ విధిః 
ఆగిళ్య కలశస్య పూర్వే మృత్యుంజయ కలశే త్యంబకేన ప్రతిమాం నిధాయ 
గ్‌; యథా- 




























40 


త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం। ఉర్వారుకమివ బంధనా న్మృత్యో! 
ర్యుక్షీయ మా౭_మృతాత్‌ ॥ * 
ఓం భూః మృత్యుంజయా మా...॥ - ప్రాణాన్‌ ప్రతిష్థాప్య పూజయేత్‌॥ 
నదీ కలశ న్థాపనమ్‌॥ 
రాశి కలశస్య ప్రాగ్భాగే నదీకలశే నద్యః “ఇమం మే గంగే” 
-ఇతి ip నిధాయ, పూజయేత్‌॥ pe 


.ఇమం మే గంగే యమునే సరస్వతి శురుద్రి స్తోమగ్‌ం సచత్రా వరుష్టి 

అసిక్నియా మీరుద్వధే వి వితస్తయా య? శృణువ్యా సుషోకీయా॥ 

1. ఓంభూః గంగా నదీ మావాహయామి - ఇత్యాది 

ల I యమునా I 

తి, I కృష్ణవేణీ I 

4. ఓంభూః గోదావరీ నదీ మావాహయామి - ఇత్యాది 
5. ఓం భూ సరస్వతీ I 

6. il నర్మదా i 

FA i సింధు I 

8. Il కావేరీ I 


ప్రాణాన్‌ ప్రతిష్థాష్య పూజయేత్‌ 


సముద్ర కలశ విధిః 
నదీ కలశస్యోత్తరే సముద్ర కలశే “ సముద్రాదూర్శి” రితి ప్రతిమాం నిధా 
సప్త సముద్రా నావాహ్య పూజయేత్‌ శ యధా- 
_సముద్రా దూర్మిర్మభుమాగ్‌ం ఉహిర దుపాగ్‌ం శునా సీమమృతత్వమాన 
_ఘృతస్త నామ గుహ్యం యదస్థి జిహ్వా దె? దేవాసే వ మమృ స్య వ st 
1. ఓంభూ లవణ శ్ర మావాహయామి - ఇత్యాది 


2; I ఇక్షు ॥ 
3. i సురా Hl 
4, I సర్పి I 
ర్‌, I దధి il 


41 


6 ఓంభూః క్షీర సముద్ర మావాహయామి - ఇత్యాది 
| జల J 
- ప్రాణాన్‌ సంస్థాప్య పూజయేత్‌॥ 
సంధ్యా వేదాంశ్చ 
సప్తబ్రహ్మ దేవతానాం పశ్చిమే సంధ్యాకలశే సంధ్యాత్రయం, తత్రాక్‌ దక్షిణోత్తర 
టీళ్చీము దిక్షు చతుర్వేదాంశ్చావాహ్య పూజయేత్‌ || యథా- 
థల్స్‌వితుః ... ప్రచోదయాత్‌ ॥ - ఇతి ప్రతిమాం నిధాయ..॥ ఇత్యాది 
ఓలి భూ! ప్రాతః సంధ్యా దేవతాం గాయత్రీం... ఇత్యాది 
ke భూః మాధ్యాహ్నిక సంధ్యా దేవతాం సావిత్రీం ....॥ ఇత్యాది 
ఓం భూ; సాయం సంధ్యా దేవతాం సరస్వతిం....! ఇత్యాది 
-- ప్రాణాన్‌ ప్రతిష్టాపయేత్‌ 
"hb గీంధ్యా పూర్వకలశే :- 
నై శషేల్యోర్డే త్వా వాయవస్థో పాయవస్థ దేవో వః సవితా ప్రార్బయతు 
.ట్రేస్టోమాయ కర్మణ ఆప్యాయధ్వ మగ్నియా దేవభాగ మూర్ణస్వతీః పయస్వతీః 
తీ రనమీవా ఆయక్ష్మా మా వస్తేన ఈశత మాఘశగ్‌ం సో రుద్రస్య హేతిః 
కృణక్తు ధృవా అస్మిన్‌ గోపతౌ స్యాత బహ్వీ ర్యజమానస్య పశూ న్సాహి ॥ 
ఓం భూః యజుర్వేదమా ...। -ప్రాణప్రతిష్టాచ ॥ 
ib Wop దక్షీణకలశే: - 
అగ్ని మీళీ పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్న ధాతమం ॥ 
ఓం భూః బుగ్వేద మా...। -ప్రాణప్రతిష్టా చ ॥ 
గీంధ్యోత్సర కలశే :- 
అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్య దాతయే నిహోతా సత్సి బర్దిషి ॥ 
ఓం భూః సామవేద మా.... -ప్రాణప్రతిష్టా చ ॥ 
h గీంభ్యా పళ్చిమ కలశే:- 
శం గో దేవి రభీస్టయ ఆపో భవం తు పీతయే | శం యోరభి ్రవంతు నః ॥ 
ఓం భూః ఆధర్వణవేద మావాహయామి....! ప్రాణ ప్రతిష్టా చ 
- సంధ్యాత్రయ, చతురోవేదా న్సంపూజయేత్‌ ॥ | 
42 


విశ్వేదేవ కలశ విధిః 
చతుర్వేదానాముత్త రే విశ్వేదేవ కలశే “విశ్వేదేవాః శృణుత” ఇతి విశ్వేదేవా 
నావాహ్య పూజయేత్‌ ॥ యథా | 
విశ్వేదేవా శృణుతగ్‌ం హవం మే యే అంతరీక్షే య ఉపద్య విషయే అగ్నిజివ్వో 
,ఉతవ్లా. యబీత్రో ఆసద్యాస్మిన్‌ బర్జిషి మాదయధ్వమ్‌ ॥ -ఇతి ప్రతిమాం నిధాయ॥ 
ఓం భూః విశ్వేదేవానా....॥ ప్రతిష్టా పూజాచ 
అశ్వినీదేవ కలశ విధిః 


ఆదిత్యకల శస్యోత్తరే అశ్వినీ కలశే “యదయాతం” ఇతి అశ్వినీదేవతే అవాహ్య 
పూజయేత్‌ ॥ యధా 


యదయాతం వహత్ణుగ్‌ం సూ ర్‌ సీ సగ్‌ంసద మిచ్చమానా | స్తామి 
దేవా వశ్విసౌ నాథితో జోహవీమి తౌ ంచతమాగ్‌సః ॥ (సం. 4-7-12) 
-ఇతి ప్రతిమాం నిక్షిప్య 

ఓం భూః అశ్వినౌ దేవా....! -ప్రతిష్థా, పూజాచ | 








దిక్సాల కలశాః 
ప్రాగాది దిక్ష దిక్సాలకాన్‌ యథాక్రమం కలశేషు ఆవాహ్య పూజయేత్‌ ॥ య 
1. ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాక మస్తు కేవలః॥ 


-ఇతి ప్రతిమాం నిధా 
ఓం భూః ఇంద్రం లోకపాల మా...! -ప్రాణప్రతిష్టా క. 
2. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదనం | అస్య యజ్ఞస్య 
సుక్రతుమ్‌ ॥ -ఇతి ప్రతిమాం నిధాయ | 
ఓం భూః అగ్నిం లోకపాలం...॥ ప్రాణ ప్రతిష్టా చ ॥ 
3. యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతా హవిః । 
యమగ్‌ం హ యజ్ఞో గచ్చ త్యగ్నిదూతో అరం కృతః ॥ -ఇతి ప్రతిమాం నిధాయ. 
ఓం భూః యమం లోకపాల ....! -ప్రాణప్రతిష్థా చ॥ 
4. మోషుణః పరా పరా నిర్భతి ర్లుహణా వధీత్‌ | పతీష్ట తృష్టయా సహ ॥ 
-ఇతి (ప్రతిమాం నిధాయ 
ఓం భూః నిర్భతిం 'లోకపాలం ....! -ప్రాణప్రతిష్థా చ ॥ 


43 


, ఇమం మే వరుణ శ్రుధీ హవ మద్యా చ మృదయ । త్వామవస్యురాచకే - 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః వరుణం లోకపాలం..,॥ - ప్రాణప్రతిష్థా చ । 
తస వాయు వృతస్పతే త్వప్పు ర్థామాత రద్భుత। ఆవాంస్యా వృణీమహే ॥ 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః వాయుం లోకపాలం...॥ - ప్రాణప్రతిష్థా చ। 
సోమో ధేనుగ్‌ం సోమో అర్వంత మాశుగ్‌ం సోమో వీరం కర్మణ్యం దనాతు | 
సొదన్యం విదధ్యగ్‌ం సభేయం పితుః శ్రవణం యో దదాశ దస్నై। 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః కుబేరం లోకపాలం...॥ - ప్రాణప్రతిష్థా చ। 
తమిళానం జగత స్తస్థుషస్పతిం ధియం జన్వ మవసే హూమహే వయం । 
పూషానో యథా వేధసా మసధ్వధే రక్షితా పాయు రదబ్ధః స్వస్తయే 
-ఇతి (ప్రతిమాం నిధాయ 
ఓం భూః ఈ శానం లోకపాలం...! - ప్రాణప్రతిష్థా చ । 
ఆత్యాదాహ్య ఇంద్రాది లోకపాలకా నృంపూజయేత్‌ 
ఇంగ్రస్య పురతః ఆకాశ కలశే “అస్మేరుద్రా” ఇతి ప్రతిమాం నిక్షిష్య 
అకాళమావాహ్య పూజయేత్‌ ॥ 
అస్మేరుడా మిహనా పర్వతా సో వృత్రహత్యే భరహూతో సజోషాః | యః 
శంసలే స్తువరే ధాయి పజ ఇంద్ర జ్యేష్టా అస్మాం అవంతు దేవాః ॥ 
ఓం భూః ఆకాశ మా...మి...- ప్రాణప్రతిష్టా చ। 
10 బీకుణస్య పశ్చిమే మహీకలశే “మహీద్యౌ”రితి ప్రతిమాం నిధాయ మహీమావాహ్య 
పూజయర్‌ | 
మహీ ద్యాః పృథీవీ చ న ఇమం యజ్ఞం మిమిక్షతాం! పిషృతాం నో భరీ 
మీ1॥ (పం. 4-2) 
ఓం భూః మహీ మా... -ప్రాణప్రతిష్టా చ । 
వరుణ కలశాః 
అందలం: చతుష్మోణేషు చతస్రో వరుణదేవతా “ఇమం మే” “తత్త్యాయామి”, 
గో ఆగే", “సత్యం నో అగ్నే” ఇతి క్రమేణ అవాహ్య పూజయేత్‌॥ యధా- 


44 


1 ఈశాన్యాం:- ' 
ఇమం మే వరుణ శ్రుధీ హవమద్యా చ మృడయ త్వామ వస్యు రాచకే ॥ 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః వరుణ మా...॥ -ప్రాణప్రతిష్టా చ | 
2 ఆగ్నేయ్యాం: తత్వాయామి బ్రహ్మణా వందమాన స్తదాశ్తే యజమనో హవిర్శిః | 
అహేడమనో వరుణే హ బోధ్యురుశగ్‌ం సమాన ఆయుః ప్రమోషీః ॥ 
-ఇతి ప్రతిమాం నిధామ। 
ఓం భూః వరుణమా....॥ -ప్రాణప్రతిష్టా చ | 
8 నైర్భత్యాం : త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్‌ దేవస్య హేడో వయాసి సీష్టాః 
యజిష్టో వహ్నితమః శోశుచానో విశ్వా ద్వేషాగ్‌ంసి ప్రముముగ్ధస్మత్‌ ॥ 
-ఇతి ప్రతిమాం నిధాయ। 
ఓం భూః వరుణ...!॥ -ప్రాణప్రతిష్టా చ। 
4 వాయవ్యాం : సత్వం నో అగ్నే వమో భవోతీనేదిష్టో అస్యా ఉషసో వ్యుష్టా । 
యక్ష్వనో వరుణగ్‌ం రరాణో వీహి చ్భుడీకగ్‌ం సుహవో న ఏధి ॥ 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః వరుణం...॥ -ప్రాణప్రతిష్థా చ! 
శతభిద్ర కలశ విధిః 
సర్వేషాం పురస్తాత్‌ శతభిద్ర సమన్విత బృహత్మలశే “అగ్నే సహస్రాక్ష” 
ప్రతిమ్మాం నిధాయ ప్రజాపతి మావాహ్య పూజయేత్‌॥ | 
\ అగ్నే సహస్రాక్ష శరమ తం తే ప్రాణాః స్రహ్మప్ర మప్రానాః | 
సాహస్రస్య రాయ ఈశిషే తస్మై లే విధేమ. వాటాలు, స్పోహా ॥ (సం. 4- 6= 
-ఇతి ప్రతిమాం నిధాయ । 
ఓం భూః ప్రజాపతిం..॥ - ప్రాణప్రతిష్టా చ్చ॥ 
అధ సమష్టి మండప దేవతాన్‌ ష్లోడశోపచారైః సంపూజ్య సువర్ణ 
మంత్రకుసుమాంజలిం దత్వా దైవతాయై పూజాం సమర్బయేత్‌ ॥ 
జప విధి 
బ్రహ్మతె స్తత్త స్మంత్రజప మష్టోత్తరసహస్ర సంఖ్యయా ష్టోత్తరశత స 
వా కారయేత్‌ ॥ తతో హోమకర్మ సమారభేత్‌ యధాహి 
45 














అథఉగ్రరథ శాంతి హూైమః 
అథ కుండ నిర్మాణం 
సుండపాత్పశ్చిమే భాగే కుండత్రయం కుర్యాత్‌ । దక్షిణే గ్రహహోమార్థం 
కకరం భవేత్‌ మధ్యమే శాంతిహో మార్ధం కుండమేకకరం భవేత్‌ ద్విహస్త 
యుత తిలహోమార్ధ ముత్తరే । తంత్రేణేకత్ర సర్వేషాం హవనేత్వేక కుండకమ్‌ ॥ 
హ్యోక్త మార్గేణ అగ్నిం ప్రతిష్థాష్య! ఇధ్యమాధాయా ఘారావాఘారయతి ॥ 
ద్వే త్రీణి చత్వారి - ఇత్యాజ్య భాగాన్‌ జుహోతి అత్రాయం విశేషః | 

దక్షిణభాగాదాజ్యమాదాయ - ఓం అగ్నయే స్వాహా । 















ఇత్యుత్తరార్థ పూర్వార్ధే - అగ్నయ ఇదం నమమ ॥ 
వొమభాగాదాజ్యమాదాయ  - ఓం సోమాయ స్వాహా । 
దక్షిణార్ధ పూర్వార్ధే - సోమాయ ఇదం నమమ॥। 
నుధ్యభాగాదాజ్యమాదాయ _- ఓం అగ్నీషోమాభ్యాగ్‌ స్వాహా । 
ఇర ఫాలనేత్రే - అగ్నీషోమాభ్యాం ఇదం నమమ ॥ 
పునర్దక్షిణ భాగాదాజ్యమాదయ - ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహా 
| ఇర్యగ్నిముఖే - అగ్నయే స్విష్టకృత ఇదం నమమ ॥ 
(తేనాహుతి చతుష్టయేన నేత్రత్రయ వకక్రాణా ముద్దాటనం భవతి । 
కరో వ్యస్త.సమస్తాభి ర్వ్యాహృతిభి ర్పుత్వా) 
ఓం స్వాహా ఓంసువః స్వాహా 
ఓం భూః స్వాహా ఓంభూర్భు వస్సువః స్వాహా 
ఓం భువః స్వాహా 


అగ్ని మంత్రేణ (్రివారమాజ్యేన జుహోతి । 
9 నైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ స్వాహా” ॥ 
-ఇతి (త్రిః 
అగ్నేః పంచదశ సంస్కారాః 

గ్నేః పంచదశ సంస్మారాన్‌ ప్రతిసంస్కార మష్టావష్టా ఆజ్యాహుతయో 

|| యధా 

9 అస్యాగ్నే! గర్భదానం సంపాదయామి నమః స్వాహా” తధైవ = 
తొన్నయనం - జాతకర్మ - ఉగ్రాగ్నిరితి నామకరణం = 






46 


- అన్నప్రాశనం - చౌలకర్మ - ఉపనయనం - ప్రాజాపత్యం - సౌమ్యం 
ఆగ్నెయం - గోదానవత్రం - సమావర్తనం - వివాహం - ఇతి పంచదశ సంస్మారా 
జుహ్వంతు ॥ 

తతః స్రువేణాజ్యం చతుర్వారం స్రుచి గృహీత్వా స్రువేణాపి ధాయ | తద 
పుష్పం, నిక్షిప్య హస్త ద్వయేన గృహీత్వా తన్మూలం వామ స్తనాంతం నీత్వా దక్షిణపా 
పురస్పర స్తిష్టన్‌ వైశ్వానర మంత్రం వౌషడం తేన హునేత్‌ | యథా. 

“ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ వౌషట్‌! 

ఇతి వైశ్వానర మంత్రం వౌషడం తేన హుత్వాతతో శ్రీమహా లక్ష్మీగణప 
మంత్రం దశధా విభజ్య దశాహుతీ ర్పుత్వా, పునః సమస్త మంత్రేణచాజ్యేన చతుర్వా 
హునేత్‌।॥। తథాహి 
ఓం స్వాహా । 
ఓం శ్రీం స్వాహా । 
ఓం శ్రీం హ్రీం స్వాహా । 
ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా | 
ఓం శ్రీం హ్రీంక్లీం గ్లౌం స్వాహా । 
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా । 
ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతయే స్వాహా | 
ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతయే వరవరద స్వాహా । 
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశం స్వాహా 
10 ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా 

పునః సమస్త గణపతి మంత్రేణ చతుర్వారం హునేత్‌ । 

సామాన్యం సర్వతంత్రాణామే తదగ్నిముఖం మతం ॥ 

అగ్నావుగ్ర దేవతావాహనమ్‌ 

“పరం మృతో ... వీరాన్‌ ॥” మృత్యుమూర్తిం కల్పయామినమః 

ఇత్యగ్నా మృత్యుదేవతా మూర్తింకల్పయిత్వా 

“ఆత్వా వహంతు హరయః స చేతసః శ్వేతైరశ్వై సృహకేతుమద్చిః వాతా 
రృలవద్శి ర్మనోజవై రాయాహి శీఘ్రం మమ హవ్యాయ శర్వోం 117” 


© 0 +-ఎ*) 6 4 ౩:౫ WOW ౯4 


47 


ఖ్లీ స్వామిన్‌ సర్వ జగన్నాధ యావద్గోమావసానకం । 

రొ పత్త్వం ప్రీతి భావేన కుండేస్మిన్‌ సన్నిధిం కురు ॥ 
.. * ౪రీ నత్వా ఆవాహనాది దశముద్రాః ప్రదర్శ్య “పరం మృత్యో” ఇత్యగ్నా 
Wye నీక్షీషస్య - అసునీ తేతి ప్రాణాన్‌ (ప్రతిష్టాష్య ఉపచారైః సంపూజయేత్‌ ॥ 


Kk అధ వక్రైకీకరణ హోమః 

| అస్మిన్నుగ్ర దేవతా హోమే కర్మణి వహ్ని మృత్యు దేవతయోః 
కర్మ కరిష్వే ॥ 

సంకల్ప - “పరం మృత్యో” ఇతి మంత్రేణ పంచవింశతి వారమా 
సరీ రృర్వా | నాడీ సంధానం కుర్యాత్‌ 


అధ నాడీ సంధాన హోమః 
చన్యు అస్మి న్నుగ్రదేవతాహోమే కర్మణి వహ్ని మృత్యు దేవతయోః నాడీ 
కర్మ కరిష్యే ॥ 
కల్ప వహ్ని మృత్యు దేవతయోరైక్య మాత్మనా సహ భావయన్‌ - 
కీరో” ఇతి మంత్రేణ ఏకాదశా జ్యాహుతీ ర్లునేత్‌ ॥ తతః ప్రధాన హోమం 
| తణాహీ- 
(గ్రథముతః గ్రహయజ్ఞోక్త ప్రకారేణ గ్రహయజ్ఞంకృత్వా “పరం మృత్యో” 
ఆ శమీ సమిచ్చర్వాజ్యై రష్టోత్తం(సహస్త్రం) శతం జహుయాత్‌! 
లౌ ప్రత్యధిదేవతాభ్యాం “స్తుహి (శ్రతం” “త్యం బకం” ఇతి ద్వాభ్యం 
స్తదర్ధం జుహుయాత్‌ । 
మృత్యో” - ఇతి యధాశక్తి తిలహోమం - తద్గాయత్ర్యా 
య విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్‌” । 
భుం(త్రేణ మధుసిక్త దూర్వా హోమం ప పృషదాజ్య హోమంచ కుర్యాత్‌॥ 
సిసోస్ర' మితి మంత్రేణ యధా శక్తి గుడూచీ హోమం । త్ర్యంబక 
)6ం వా యధా శక్తి వా తిల హోమంచ కుర్యాత్‌ | 
గీంభత్సరాయనర్తు మాస పక్ష తిధి వార నక్షత్ర యోగ 
టీకీఠాగాం శమీ సమిచ్చర్వాజ్యై రష్టావింశతి సంఖ్యయా ష్టసంఖ్యయా టో 
తళరేటి మేకైకాహుతిః। ] 

















48 


సంభవతి । - 


చిరంజీవి దేవతా హోమః 
అశ్వత్భామాది చిరంజీవినః తత్తన్నామ మంత్రైః ప్రత్యేక మష్ట సంఖ్య 





సమిచ్చర్వాజ్యై ర్చనేత్‌॥ 

1. ఓం నమళశ్చిరజీవినే ౨. శ్వత్థామ్నే స్వా 
(a i ॥ బలయే i 
8. | i వ్యాసాయ i 
4. i i హనూమతే i 
ర్‌, n | విభీషణాయ i 
6. ॥ ॥ కృపాయ i 
7 ॥| ॥ పరశు రామాయ 11 
8. I ॥ మార్మండేయాయ i 
9. ln ॥ ప్రహాదాయ | 
అబ్బ దేవతా హోమః 

జన్మ వత్సరాది షష్టి వత్సరాన్తత్త న్నామ మంతైః సమిచ్చ ర్వాజ్యై గేకైకవాక్ట్యి 
1 ఓం నమో బ్రహ్మణే ప్రభవాయ స్వాహా 
2. ఓం నమో విష్ణవే విభవాయ స్వాహా 
3. ఓం నమో రుద్రాయ శుక్లాయ స్వాహా 
4. ఓం నమో గణేశాయ ప్రమోదూతాయ స్వాహా! 
5. ఓం నమః శక్తయే ప్రజోత్సత్తయే స్వాహా 
6. ఓం నమః షణ్మఖాయాంగిరసాయ స్వాప 
7. ఓం నమో వల్ర్యై (శీముఖాయ 

8. ఓం నమః గౌర్యై భావాయ 

9. ఓం నమః బ్రాహ్యై యువాయ 

10. ఓం నమః మాహేశ్వర్యై ధాతవే 


49 


ll, ఓo నమః కౌమార్యై ఈశ్వరాయ 
If bo నమో వైష్టవ్యై బహుధాన్యాయ 


lh ఓo నమో వారాహై ప్రమాదినే 
11 ఓం నమో నూహేంద్ర్యై విక్రమాయ 
1% ఓం నమ శ్చాముండాయై  వృషవే 
1h, ఉం న ఆరోగాయ చిత్రభానవె 
11, ఓం నమో (భాజాయ స్వభానవే 
If, ఓo నమః పటరాయ తారణాయ 
lh bo నమః పతంగాయ పార్టివాయ 
WO ఓం నమః స్వర్ణరాయ వ్యయాయ 
Nl, ఓo నమో జ్యోతిషీమతే సర్వజితే 
Mh ఓo నమో విభాసాయ సర్వధారిణే 
Mh, (0 నమః కశ్యపాయ విరోధినే 
$1 ఓం నమో రవయే వికృతయే 
Mh, (0 నమః సూర్యాయ ఖరాయ 
Mh, ఓం నమో భానవే నందనాయ 
WT bo నమః ఖగాయ విజయాయ 
Wh, 1.0 నమః పూష్టే జయాయ 
Wh bo నమో హిరణ్యగర్భాయ మన్మధాయ 
WO bo నమో మరీచయే దుర్ముఖాయ 
M1, ఓం నమ ఆదిత్యాయ హేవళంబినే 
Ih ఓం నమః సవిత్రే విళందినే 
Ih ఓం నమ అర్మాయ వికారిణే 
Mh 6 నమో భాస్కరాయ శార్వరిణే 
Mh ఓం నమ అగ్నయే ప్లవాయ 
Mh, ఓం నమో జాతవేదసే శుభకృతే 
M1, ఓం నమః సహోజసే శోభకృతే 
fh ఓం నమ అజిరాప్రభవే కోధినే 
గ ఓం నమో వైశ్వానరాయ విశ్వావసవే 


50 


40. 
41. 
42. 
483. 
44. 
శీర్‌, 
46. 
47. 
48. 
49, 
50. 
ర్‌1. 
52. 
53. 
ర్‌4, 
ర్‌ర్‌. 
56. 
57. 
58. 
59. 
60. 


నమః 


నర్యాపసే 
పంక్తిరాధసే 
విసర్చిణే 
మత్స్యాయ 
కూర్మాయ 
వరాహాయ 
నృసింహాయ 
వామనాయ 
రామాయ 
పరశురామాయ 
బలరామాయ 
కృష్ణాయ 
కల్మినే 
బుద్ధాయ 
దుర్గాయై 
యాతుధానాయ 
భైరవాయ 
హనూమతే 
సరస్వత్యై 
దాక్షాయణ్య 
లక్షే ట్ర్‌ 


యుగేశ హోమః 
జన్మ యుగాది ద్వాదశ యుగేశాన్‌ వైదిక మంటైః సమిచ్చ ర్వాజ్యై రేకైక్ష 


హునేత్‌ | అధవా తేషాం నామ మత్రైర్వా | 


1. 


2 బృహస్పతే xxx 


తద్విష్టోః xxx 


తతగ్‌ం స్వాహా | 
ఓం నమో విష్ణవే 
చిత్రగ్‌ం స్వాహా । 
ఓం నమో బృహస్పతయే యుగేశాయ 


51 


పరాభవాయ 
ప్లవంగాయ 
కీలకాయ స్వాహా! 
సౌమ్యాయ ] 
సాధారణాయ 
విరోధికృతే 
పరీధావినే 
(ప్రమాధినే 
ఆనందాయ - 
రాక్షసాయ 
నళాయ 
పింగళాయ 
కాళయుక్తినే 
సిద్దార్థినే 
రౌద్రిణే 
దుర్మతయే 
దుందుభయే 
రుధిరోద్దారిణే 
రకాక్షిణే 
కోధనాయ 
క్షయాయ 


d= 







యుగేశాయ 


కీ ఇంద్రః సువర్నా౫ ౫ రణాయ స్వాహా । 
ఓం నమ ఇంద్రాయ  యుగేశాయ స్వాహా 

4 అనో అగ్నేగ ౫౫ జీవసే స్వాహా । 

ఓం నమ అగ్నయే యుగేశాయ స్వాహా 
ఇహత్వష్టా ౫౫౫%  కేవలఃస్వాహా। 
3 ఓం నమస్త్వశ్షే యుగేశాయ స్వాహా 
'అహేబుద్నియ ౫౫౫ సతాగ్‌ం స్వాహా। 
| ఓం నమ అహిర్చుద్నే యుగేశాయ స్వాహా 
వుసర్న పితరో ౫౫౫ మహి స్వాహా! 
ఓం నమః పిత్రే యుగేశాయ స్వాహా 
౨ యదిదం ౫౫ ౫ త్వేనసః స్వాహా । 
ఓం నమో విశ్వేదేవేభ్యో యుగేశేభ్యః స్వాహా 
నోమయాస్తే ౫౫౫ భవస్వాహా 
ఓం నమః సోమాయ యుగేశాయ స్వాహా 
తనా ౫ ౫ హువేవాగ్‌ం స్వాహా । 
| ఓం నమ ఇంద్రాగ్నీభ్యాం యుగే శాభ్యాం 
 అళ్వీనావవసే[ణ ౫౫  గతంనఃస్వాహా। 

ఓం నవ్టు అశ్వినీభ్యాం యుగేశాభ్యాం స్వాహా 
భగస్రణేర ౫౫౫  స్యామనస్వాహా। 
ఓం నమో భగాయ యుగేశాయ స్వాహా 


| వత్సరదేవతా హోమః 
జగ ఫర్సరాది పంచవత్సర దేవతాన్‌ వైదిక మంత్రై రేకైక వారం హునేత్‌। 
టేగొం నామ మంతై ర్వా 
Wf) ఆయూగ్‌ంషి X x x దుచ్చునాగ్‌ స్వాహా 

ఓం నమ అగ్నయే సంవత్సరాయ స్వాహా । 
రీణ్య పాణి గ ౫౫ పదగ్‌ం స్వాహా । 

ఓం నమః సూర్యాయ పరివత్సరాయ స్వాహా 













52 


3. ఉభే సుశ్చంద్ర౫ణ ౫ ౫ 


4. ప్రజాపతే నత్వ౫ 4౫ 


ఆభర స్వాహా । 

ఓం నమశ్చంద్రాయ ఇడావత్సరాయ స్వా 
రయీణాగ్‌ం స్వాహా । 

ఓం నమః ప్రజాపతయేల. నువత్సరాయ స్వా 


5. నమో హిరణ్యబాహవే ౫ ౫ నమోనమః స్వాహా | 


ఓం నమో గౌరీపతయే ఉద్వత్సరాయ స్వావ 


అయన దేవతా హోము; 
జన్మాయనాది ఆయనద్వయం వైదిక మండ్రాభ్యాం ఏకైక వారం హునే 
తయోర్నామ మంత్రాభ్యాం వా। 


గ ఉదుత్యం XX 


2. త్వగ్‌ంసోమ ౫౫ ౫ 


సూర్యగ్‌ం స్వాహా | 

ఓం నమః సూర్యాయ దక్షిణాయనాయ స్వా 
ధీరాః స్వాహా | | 
ఓం నమశ్చంద్రాయోత్తరాయణాయ స్వా 


బుతు దేవతా హోమ; 
జన్మాది షదృతూన్‌ వైదిక మంతటై రేకైకవారం హునేత్‌ । తేషాం నామమంత్రై 


1. అగ్నిమీడే ౫ ౫ ౫ 
2. అగ్‌ంహోముచే ౫ ౫ ౫ 
3. యదిదం ౫౫ ౫ 
4. మన్వేవాం ౫ ౫ 
5. బృహస్పతే అతి ౫ ౫ 


6. బృహస్పతే అత XX 


ధాతమగ్‌ం స్వాహా | 

ఓం నమో ౬_అగ్నయే వసంత బుతవే 
కామాః స్వాహా। 

ఓం నమ ఇంద్రాయ గ్రీష్మ బుతవే స్వా 
ముంచత్వేనసః స్వాహా। 

ఓం నమో విశ్వే దేవేభ్యో వర్ష బుతవే 
మాగసః స్వాహా । 

ఓం నమో మిత్రావరుణాభ్యాగ్‌ం శరత్‌ బుతవే స్వా 
చిత్రగ్‌ం స్వాహా । 

ఓం నమో బహస్పతయే హేమంత బుతవే స్వా 
చిత్రగ్‌ం స్వాహా । 

ఓం నమో బృహస్పతయే శిశిర బుతవే 


53 





మాస దేవతా హోమ; 
బన్మాది ద్వాదశమాసాన్‌ తత్తన్నామ మంతైర్దునేత్‌ I 
“మధుశ్చ మాధవశ్చ ౫ ౫ ౫ త్వా సాహా;” 























| ఉఓంసమో విష్ణవే మధు మాసాయ స్వాహా! 
ఓం సమో మధుసూదనాయ మాధవ మాసాయ స్వాహా, 
ఓం నమో త్రివిక్రమాయ శుక్ర మాసాయ స్వాహా। 
ఓం నమో వామనాయ శుచి మాసాయ స్వాహా, 
ఓం సమః శ్రీధరాయ నభో మాసాయ స్వాహా! 
ఓం నమో హృషీకేశాయ నభస్య  మాసాయ స్వాహాః 
ఓం సమో పద్మనాభాయ ఇష మాసాయ స్వాహా 
ఓం నమో దామోదరాయ ఊర్జ మాసాయ స్వాహా 
ఓం నమః కేశవాయ సవ మాసాయ స్వాహా 
bo సమో నారాయణాయ సహస్య మాసాయ స్వాహా 
ఓం నమో మాధవాయ తపో మాసాయ స్వాహా 
ఓం నమో గోవిందాయ తపస్య మాసాయ స్వాహా! 


పక్ష దేవతా హోమః 


Woy. ఏివయిప్యన్‌ ౫ ౫ ౫ లోకః స్వాహా । 
కీటాసాస్స్పటియాన్‌ ౫ ౫ ౫ ప్రమోదః స్వాహా । 
టగ్యా/) జతే తల్షద్వైదిక మంత్రాభ్యాం హునేత్‌ ॥ నామ మంత్రాభ్యాం వా । 
LD గో ౫ ౫ ౫ రయీణాగ్‌ం స్వాహా | 
ఓం నమ ఇందవే శుక్షపక్షాయ స్వాహా 
టీ04: 1. :.)/ ౫ రోచనగ్‌ం స్వాహా । 
ఓం నమస్సూర్యాయ కృష్ణ పక్షాయ స్వాహాః 


తిథి దేవతా హోమః 
Who Dopo x xx భూతగ్‌ం స్వాహా | 
Wir x xox x పౌర్గమాసీ స్వాస | 


6 DAR xX x x తపన్వత్‌ సాహా | 


64 


4. సుతాసున్వతీ ౫ ౫ ౫ కామదుఘా స్వాహా। 
తతో జన్మాది షోడశతిథీ స్తత్తద్వైదిక మంటైరేకైకం వారం హునేత్‌ । తాక 
నామ మంత్రైర్వా 












i మానోహిగ్‌ంసీజ్ఞనితా ST . విధేమ స్వాహా | 

ఓం నమః కమలజాయ ప్రతపదే స్వా 
2. ధాతా ప్రజాయా*** విధేమ స్వాహా! 

ఓం నమో విధాత్రే ద్వితీయాయై స్వా 
3. హరిగ్‌ం హరన్తం ౫౫ విక్రమస్వ స్వాహా । 


ఓం నమో హరయె తృతీయాయై స్వా 
క్‌ మాదయస్వ స్వాహా | 

ఓం నమో యమాయ చతుర్థి స్వాహా 
5. ఆప్యాయస్వః* సంగధే స్వాహా | 

ఓం నమః శశాంకాయ పంచమ్యై 
ష్‌ ప్రచోదయాత్‌ స్వాహా | 


ఓం నమః షణ్ముఖాయ షష్ట స్వాహా 


4. ఇమంయమ ౫X 


6. తత్పురుషాయ ౫ ౫ 


7. త్రాతారమింద్ర *** __ ....... ఇంద్రః స్వాహా | 

ఓం నమ ఇంద్రాయ సప్తమ్యై స్వాహా 
కి యథాహణణ Kk... ఆయుః స్వాహా । 

ఓం నమో వసుభ్యో౭_ ష్టమ్యై స్వాహా । 
9. యాఇషదో** kk... నమః స్వాహా! 

ఓం నమో భుజగాయ నవమ్యై స్వా 
10. అగ్నిర్ధర్మే... న. క్షత్రగ్‌ం స్వాహా 

ఓం నమో ధర్మాయ దశమ్యై స్వాహా | 
11.యే దేవాడివి... _........ జుష ధ్వగ్‌ం స్వాహా! 

ఓం నమ ఈశానాయై కాదశ్రై స్వాహా 
12. ఆసత్యేన... న. వివశ్వన్‌ స్వాహా। 

ఓం నమః సవిత్రే ద్వాదశ్యై స్వాహా 
13. కామదేవాయ... kkk... ప్రచోదయాత్‌ స్వాహా! 


ఓం నమో మన్మథాయ త్రయోదశ్రై | 
55 | 


14, (ఫైషామబ్మేప ఫా ధూతయః స్వాహా! 
| ఓం నమః కలయే చతుర్దశ్యై స్వాహా । 
[తీ బిశ్వేదేవా:... ౨ మాదయధ్వగ్‌ంస్వాహా । 
ఓం నమో విశ్వే దేవేభ్యః పూర్ణిమాయ స్వాహా 
10, పునర్భఃపితరో es oad సచేమహి స్వాహా । 
కి ఓం నమః పితృభ్యో౭_ మావాస్యాయై స్వాహా 





వార దేవతా హోమః 
ఆన్మవారాది సప్త వార దేవతాన్తత్తద్వైదిక మంత్రైరేకైక వారం హునేత్‌ । 
tho నొమ మంతైర్వా॥ 
క కదుదాయ.... = అ హృదే స్వాహా । 
ఓం నమో రుద్రాయ రవి వారాయ స్వాహా 
గరీహాయ్‌ ప వ్యోమన్‌ స్వాహా | 
ఓం నమో గౌర్యై సోమ వారాయ స్వాహా 
కీ యదగ్రంద.. == =k. అర్వన్‌ స్వాహా! 
| ఓం నమః సృందాయ భౌమ వారాయ స్వాహా 
‘ ఇదం విష్ణు =... సురే స్వాహా 
ఓం నమో విష్ణవే బుధ వారాయ స్వాహా 
" (ట్రహ్మొ దజ్దానం... =. వివః స్వాహా 
' ఓం నమో బ్రహ్మణే గురు వారాయ స్వాహా 
bh wold se కేవలః స్వాహా 


| ఓం నమ ఇంద్రాయ శుక్రవారాయ స్వాహా 
hh, Morr... ss hirer కృతః స్వాహా! 
ఓం నమో యమాయ శనివారాయ స్వాహా 


| నక్షత్ర దేవతా హోమః 
_ ఆగృూక్మలారి నక్షత్ర దేవతా తైత్తిరీయక మంత్రైః సమిచ్చ ర్వాజ్యై రేకైక వారం 
(B68 గాము మం(తైర్వా! 
పాతు Ma దదాతు స్వాహా । 
ఓం నమ అగ్నయే కృత్తికా నక్షత్రాయ స్వాహా | 






॥ 56 


5. పునర్నో దైవ్య... 


6. బృహస్పతిః 


7. ఇదగ్‌ం సర్వేభ్యో... 


8. ఉపహూతాః ... 
9. గవాంపతిః 
10. శ్రేష్టోదేవానాం... 


11. ఆయాతు... 


12. త్వష్టా నక్షత్రం ... 


13. వాయు ర్నక్షత్రం 
14. దూరమస్మ... 


15. బుద్దాస్మ, య 


Ss యజ్ఞగ్‌ం స్వాహా। 

ఓం నమః ప్రజాపతయే రోహిణీ నక్షత్రాయ స్యావ్మా 
యా చతుష్పదే స్వాహా, 

ఓం నమః స్పోమాయ మృగశీర్నా నక్షత్రాయ స్వాపీ 
ఫల మరాతిగ్‌ం స్వాహా! 

ఓం నమో రుద్రాయ ఆర్భా నక్షత్రాయ స్వాహా! 
కా పాధః స్వాహా । 

ఓం నమ ఆదితయే పునర్వసూనక్షత్రాయ స్వాహా । 
oe స్యామ స్వాహా। 

ఓం నమో బృహస్పతయే పుష్యమీ నక్షత్రాయ = 
పపం జుహోమి స్వాహా 

ఓం నమః సర్పాయా ఆశ్లేషానక్షత్రాయ స్వాహా । 
seo జుషంతాగ్‌ం స్వాహా । 

ఓం నమః పితృభ్యో మఖా నక్షత్రాయ స్వాహా | 
శ రోరవీతి స్వాహా | 

ఓం నమస్సూర్యాయ పూర్వఫల్లునీ నక్షతాయ స్వాచ 
a మదేమ స్వాహా । 

ఓం నమో భగాయ ఉత్తరఫల్లునీనక్షతాయ స్వాహా 
mene యజ్ఞగ్‌ం స్వాహా । 

ఓం నమ అర్యమ్లే హస్తా నక్షత్రాయ స్వాహా 
పో యజ్ఞగ్‌ం స్వాహా। 

ఓం నమస్త్వష్ట్రే చిత్రా నక్షత్రాయస్వాహా 

ల విశ్వా స్వాహా! 

ఓం నమో వాయవే స్వాతీ నక్షత్రాయ స్వాహా 

టన మరాతిగ్‌ం స్వాహా। 

ఓం నమ ఇంద్రాగ్నీభ్యాం విశాభా నక్షత్రాయ స్వా 
క. రంత రిక్షే కై స్వాహా 

ఓం నమో మిత్రాయ అనూరాధా నక్షత్రాయ సాక 


57 


1%మూలం ప్రజాం.... 


యూ దివ్యా... 






నం లోకగ్‌ం స్వాహా! 

ఓం నమ ఇంద్రాయ జ్యేష్టా నక్ష్మత్రాయ స్వాహా । 
భా మహ్యాగ్‌ం స్వాహా । 

ఓం నమ అసురాయ మూలా నక్షతాయ స్వాహా 
లా స్యోనా భవంతు స్వాహా। 

ఓం నమ అబ్బః పూర్వాషాఢా నక్షత్రాయ స్వాహా 


లా యజ్ఞగ్‌ం స్వాహా । 

ఓం నమో విశ్వేదేవేభ్య ఉత్తరాషాఢా నక్షత్రాయ స్వాహా । 
ma కృణ్వతీస్వాహా | 

ఓం నమో విష్ణవే శ్రవణా నక్షత్రాయ స్వాహా 

మం సాగన్‌ స్వాహా | 

ఓం నమో వసుభ్యో ధనిష్టా నక్షత్రాయ స్వాహా 
అ భేషజాని స్వాహా! 


ఓం నమో వరుణాయ శతభిషా నక్షత్రాయ స్వాహా । 


ఓం నమ అజఏకపాదాయ పూర్వాభాద్రా నక్షత్రాయ స్వాహా। 


న. సంద్య స్వాహా । 

ఓం నమ అహిర్చుర్నే ఉత్తరాభాద్రా నక్షత్రాయ స్వాహా । 
ల యజ్ఞగ్‌ం స్వాహా । 

ఓం నమః పూప్టే రేవతీ నక్షత్రాయ స్వాహా । 

ల్‌ యగ్య్యాగ్‌ం స్వాహా | 


ఓం నమ అశ్విభ్యా మళ్చినీ నక్షత్రాయ స్వాహా | 


ఓం నమో యమాయ భరణీ నక్షత్రాయ స్వాహా । 
- ఉపహోమాంశ్చ హావయేత్‌ 


యోగ దేవతా హోమః 


గాది సప్తవింశతి యోగాన్‌ తత్తన్నామ మంత రేకైకవారం సమిచ్చర్వాజ్షై 


త్‌ 


58 


నా బా లు ౨ (౫ 


నమః 


నమః 


అంబాయె 
తుస్ట్యై 

పుష్టై 

మత్ర్యై 

ధృత 
శాంత్ర్యై 
స్వస్తిమత్యై 
కాంత్ర్యై 
నందిన్వై 
విఘృనా శనై 
తేజోవత్రై 
త్రినయనాయై 
లోలాక్ష్యై 
కామరూపిత్రై 
మాలిన్యై 





కరణ దేవతా హోమ; 
ఇగ్మారీ కరణదేవతాన్‌ తత్తద్వైదిక మంతైః సమిచ్చర్వాజ్యై రేక్రైకవారం హావయేత్‌ । 





గొమమంత్రైర్వా ॥ 

(గ్రాఠతారమింద్ర... _ = ఇం(ః స్వాహా 
. ఓం నమ ఇంద్రాయ బవాయ స్వాహా 
sian విధేమ స్వాహా 
ఓం నమః కమలజాయ బాలవాయ స్వాహా 

hes దభన్‌ స్వాహా 
ఓం నమో మిత్రాయ కౌలవాయ స్వాహా 
sun దదాతు స్వాహా 
ఓం నమ అర్యమ్టే తైతులాయ స్వాహా 
టు హిగ్‌ంసీః స్వాహా 
ఓం నమో భువే గరజాయ స్వాహా 
ల యశః స్వాహా 
ఓం నమః (్రియె వణిజే స్వాహా 
య. నిషద్య స్వాహా 
ఓం నమో యమాయ భద్రాయ స్వాహా 
ne ధూతయః స్వాహా 
ఓం నమః కలయే శకునాయ స్వాహా 
Sen సన్తు స్వాహా 
ఓం నమో వృషాయ చతుప్పదే స్వాహా 
ua నమః స్వాహా। 
ఓం నమః ఫణినే నాగాయ స్వాహా 
wen ఏన స్వాహా 
ఓం నమో మరుతే కింస్తుఘ్నాయ స్వాహా 

రాశి దేవతా హోమః 


శ్యాది రాశిదేవతా స్తత్తన్నామ మంతై రేకైక వారం సమిచ్చర్వాజ్యై ర్షనేత్‌!। 
బొజళ్చ మే యజ్ఞేన కల్పతాం మేషాయ రాశయే స్వాహా 


60 


ఓం ప్రసవశ్చమే యజ్లేన కల్పతాం వృషభాయ రాశయే 
ఓం అపిజశ్చమే యజ్ఞేన కల్పతాం మిథునాయ రాశయే 
ఓం క్రతుశ్చ మే యబ్లేన కల్పతాం కర్మటాయ రాశయే 
ఓం సువశ్చమే యజ్ఞిన కల్పతాం సింహాయ రాశయే 
మూర్భాచమే యజ్జేన కల్పతాం కన్యాయె రాశయే 
ఓం వ్యశ్నియాశ్చ మే యజ్ఞేన కల్పతాం తులాయై రాశయే 
ఓం అంత్యాయనశ్చ మేయజ్జేన కల్పతాం వృశ్చికాయ రాశయే 
ఓం అంత్యశ్చమే యజ్ఞేన కల్పతాం ధనుషే రాశయే 
10. ఓం భౌవనశ్చ మే యజ్ఞేన కల్పతాం మకరాయ రాశయే 
11.ఓం భువనశ్చమే యజ్జేన కల్పతాంకుంభాయ రాశయే 
12. ఓం అధిపతిశ్ళ్చమే యజ్జేన కల్పతాం మినాయ రాశయే 


వసు దేవతా హోమః 
అష్టవసూన్‌ “అప్టాదేవా .... స్వస్తి” ఇతి మంత్రపూర్వకం తత్తన్నామ మ( 
సమిచ్చర్వాజ్ష్యైర్వనేత్‌! అధవా తేషాం నామ మంత్రైర్వా॥ 
1 ఓం నమో ధృవాయ వసవే స్వాహా 
2 ఓం నమో ౬ధ్వరాయ వసవే స్వాహా 
3.  ఒఓంనమః సోమాయ వసవే స్వాహా 
త్త ఓంనమో ఇ౬బ్బోో వసవే స్వాహా 
ర్‌ 
6 
[1 
8 


9 ౦౫౩ రాలా [ఫి ౬ ర 
లా 
0 





ఓం నమో ఇ౬నిలాయ వసవే స్వాహా 
ఓం నమో ౬నలాయ వసవే స్వాహా 
ఓం నమః ప్రత్యూషాయ వసవే స్వాహా 
ఓం నమః ప్రభాసాయ వసవే స్వాహా 
ఏకాదశ రుద్ర హోమః 
ఏకాదశరుద్రాన్‌ “కద్రుద్రాయే” తి మంత్రపూర్వకం తత్తన్నామ నుం డై: హక 
అథవా తేషాం నామ మంతైః 
1. ఓం నమో వీరభద్రాయ రుద్రాయ స్వాహా 
2. ఓం నమః శంభవే రుద్రాయ స్వాహా 
3. ఓం నమో గిరశాయ రుద్రాయ స్వాహా 


61 


భైరవాయ రుద్రాయ స్వాహా 
* పినాకినే రుద్రాయ స్వాహా 
స్థాణవే రుద్రాయ స్వాహా 
భర్ణాయ రుద్రాయ స్వాహా 
సదాశివాయ రుద్రాయ స్వాహా 
స్మరారయే రుద్రాయ స్వాహా 
శివాయ రుద్రాయ స్వాహా 
హరాయ రుద్రాయ స్వాహా 


దుర్గా హోమః 
ర్గః “జాతవేదసే” తి మంత్రపూర్వకం నామ మంతైర్డునేత్‌ । తాస్తోర్ర॥ 








౨ నమః  శెలపుక్రై దుర్గాయై స్వాహా 
ఓం నమో బ్రహ్మచారి దుర్గాయై స్వాహా 
ఓరి నమ _ శ్చంద్రఘంటాయై దుర్గాయై స్వాహా 
4 9 నమః కూష్మాండాయై దుర్గాయై స్వాహా 
ఓం నమః స్కందమాత్రే దుర్గాయై స్వాహా 
ఓం నమః కాత్యాయనై్యై దుర్గాయై స్వాహా 
ఓం నమః కాలరాత్రై దుర్గాయై స్వాహా 

ని నమో మహాగార్యె దుర్గాయై స్వాహా 

9 నమః సిద్ధిదా(త్రై దుర్గాయై స్వాహా 
బ్రహ్మాది దేవతా హోమః 
బీష్ణు రుద్ర గణపతి ల కా భయంకర వాస్తు పురుషాన్‌ తైత్తిరీయక 
కనారం సమిచ్చర్వాజ్యై ర్చునేత్‌ | 


వివ స్వాహా । 

,..,పదగ్‌ం స్వాహా । 

* రుబో... అస్తు స్వాహా | 
ల్వా.....సాదనగ్‌ం స్వాహా । 


6. యత ఇంద్ర.... అభయంకరః స్వాహా । 
7. _ వాస్తోష్పతే... చతుష్పదే 


మరుద్దేవతా హోమః 


సప్తమరుద్దేవతా “యా వః శర్మ” ఇతి మంత్రపూర్వకం తత్త న్నామ వక్ష 


స్వాహా | 


రేకైకవారం హునేత్‌! అధవా కేవల నామ మంత్రైర్వా! 


"ఓం నమ 
ఓం నమో 
ఓం నమః 
ఓం నమ 
ఓం నమః 
ఓం నమః 
ఓం నమో 


Me rT sl 


| సద్యోజాతం.... 


sass 


og ODE 
G6 
శ 
ల 


హునేత్‌॥ 


ద్వాదశాదిత్య దేవతా “ఉద్యన్న ద్యే” తి మంత్రపూర్వకం తత్తన్నా మశక 
మిచ్చర్వాజ్యైరేకైకవారం హావయేత్‌ । తేషాం నామ మంత్రైర్వా | 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 


స 
1 ఓం నమో 
2 


, ఓం నమో 


అవహాయ 
వివహాయ 
ప్రవహాయ 
ఉద్వహాయ 
సంవహాయ 
పరివహాయ 
నివహవాయ 


మరుతే స్వాహా । 
మరుతే స్వాహా । 
మరుతే స్వాహా | 
మరుతే స్వాహా । 
మరుతే స్వాహా । 
మరుతే స్వాహా। 
మరుతే స్వాహా । 


పంచ (బ్రహ్మ హోమః 
పంచ బ్రహ్మాణః సద్యోజాతాది పంచ మంత్రైర్దునేత్‌! 


నమః స్వాహా। 
నమః స్వాహా 
రూపేభ్యః స్వాహా 
యాత్‌ స్వాహా 
శివోం స్వాహా 
నవ గ్రహ హోమః 


గ్రహానధి దేవతా ప్రత్యధిదేవతాంశ్చ తత్తత్సమిచ్చర్వాజ్యైః గ్రహయజ్డోక్తక్షైక్ష 


ఆదిత్య హోమః 


ధాత్రే 


అర్యమే 


63 


మిత్రాయ 
అరుణాయ 
అంశవే 
భగాయ 
ఇంద్రాయ 
వివస్వతే 
పూసే 
పర్దన్యాయ 


విష్ణవే 


ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 
ఆదిత్యాయ స్వాహా 





మృత్యుంజయ హోమః 
జయం త్ర్యంబక మంత్రేణ సమిచ్చర్వాజ్యై రష్టాదశ వారం హునేత్‌ ॥ 















త్ర్యంబకం ...... మా2._ మృతాత్సాహా ॥ 
నదీ హోమః 

“కుం మే గంగే” ఇతి మంత్రపూర్వకం తత్తన్నామ మంత్రై రేకైక వారం 
కేల నామ మంతైర్వా । 

నమో గంగాయై ' నద్యైస్వాహా। 

గమో యమునాయై నద్యైస్వాహా। 

గీముః కృష్ణవేత్య నద్యై స్వాహా । 

గీమో గోదావర్యై నద్వ్యై స్వాహా । 

గను! సరస్వత్యై నద్యై స్వాహా । 

సమో నర్మదాయై నద్యై స్వాహా | 

నీమీ! సింధవే నద్యై స్వాహా । 

గళ రావేర్యై నద్యై స్వాహా । 

సముద్ర హోమః 


గ్‌ " సముద్రాదూర్మి” రితి మంత్రపూర్వకం 
ర్షునేత్‌ | తేషాం నామ మంతైర్వా ॥ 
2 


“కా పజ 


64 


స 

1. ఓం నమో లవణాయ సముద్రాయ స్వాహా । 
2. ఓంనమ  ఇక్షవే సముద్రాయ స్వాహా । 
3. ఓంనమః సురాయై సముద్రాయ స్వాహా । 
4. _ఓం నమః సర్పిషే _ సముద్రాయ స్వాహా । 
5. ఓంనమో దదధ్నే సముద్రాయ స్వాహా । 
6. ఓంనమః క్షీరాయ . సముద్రాయ స్వాహా । 
7. ఓంనమో జలాయ సముద్రాయ స్వాహా । 


సంధ్యాది హోమః 
సంధ్యా త్రయం గాయత్రీ. మంత్ర పూర్వకం తత్తన్నామ మంత్రైః కవ 
హునేత్‌ | తాసాం నామ మంతైర్వా ॥ 
ఓం తత్సవితుః .... యాత్‌. 
1 గాయ(త్యై స్వాహా। 
2. సావిత్ర్యై స్వాహా । 


3. సరస్వత్యై స్వాహా । 
చతుర్వేదాన్‌ తత్తన్మంత్రై ర్లునేత్‌।। యథా-- 
1. ఇషేత్యో ..... పశూన్నాహి । 


ఓం నమో యజుర్వేదాయ స్వాహా । 
2. అగ్నిమీళే.... ధాతమం । 

ఓం నమ బుగ్వేదాయ స్వాహా । 
3. అగ్న ఆయాహి.... బర్జిషి | 

ఓం నమ స్సామవేదాయ స్వాహా । 
4. శంనో దేవీ .... వంతునః । 

ఓం నమ అధర్వణ వేదాయ స్వాహా । 


విశ్వేదేవ హోమః 
విశ్వేదేవాః .... మాదయుధ్వం స్వాహా | 
ఓం నమో విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా । 


65 


అశ్వనీ దేవతా హోమః 
టఠయాతం ... మాగసః స్వాహా । 


ఓం నమ అశ్విభ్యాం దేవాభ్యాగ్‌ం స్వాహా । 


దిక్పాలక హోమః 
 భీళ్సొాలకాన్‌ తత్తన్మంత్రై రేకేకవారం సమిచ్చర్వాజ్యై ర్లునేత్‌! నామ మంత్రైర్యా ॥ 
[1 కఇంద్రంవో..... కేవలః స్వాహా | 
ఓం నమ ఇంద్రాయ దిక్సాలాయ స్వాహా । 
|; అగ్నిం దూతం ..... క్రతుగ్‌ం స్వాహా; 
ఓం నమ అగ్నయే దిక్సాలాయ స్వాహా | 
కై మూయ ....కృతః స్వాహా 
ఓం నమో యమాయ దిక్సాలాయ స్వాహా । 
క్ష్‌ మసం: ....సహ స్వాహా 
ఓం నమో నిర్భతయే దిక్సాలాయ స్వాహా | 
ఉమీం మే ...రాచకే స్వాహా। 
ఓం నమో వరుణాయ దిక్సాలాయ స్వాహా । 
ఆగ వాయ ...మహే స్వాహా। 
| ఓం నమో వాయవే దిక్సాలాయ స్వాహా ; 
సోమో ధేనుగ్‌ం ....తస్కై స్వాహా! | 
ఓం నమో కుబేరాయ దిక్సాలాయ స్వాహా। 
టమిళానం ....స్వస్తయే స్వాహా. 
ఓం నమ ఈశానయ దిక్సాలాయ స్వాహా । 
అగ్నీ గుద్రా ...దేవాః స్వాహా। 
ఓం నమ ఆకాశాయ స్వాహా । 
wt గ ... భరీమభిః స్వాహా । 
ఓం నమో మహా స్వాహా । 
టీతుగ" గాన్‌ సమిచ్చర్వాజ్యై రేకైకవారం॥ 
టట. స రుణ .... రాచకే స్వాహా । 
టూమి ,,.. ప్రమోషీః ॥ 
నో అగ్నే sis సతీ I 












66 


036 gh ల [గ 


“| సత్వం నో.... 


ఏధి 


శతచ్చిద్ర దేవతా హోమః 
అగ్నే సహస్రాక్ష .... వాజాయస్వాహా। 
ఓం నమః ప్రజాపతయే స్వాహా । 


శ్రీ ర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు స్వాహా । 


సాద్గుణ్య దేవతా హోమః 
దిక్పాల సాద్దుణ్య దేవతాం శ్రియం కేవలాజ్యేన అష్టవారం హునేత్‌ । యథ 


“దద్భ్యస్స్వాహా హనూభ్యాగ్‌ం స్వాహే త్యంగ హోమాన్‌ జుహోతి” - 


. ఓం దద్భ్యః 


. ఓం హనూభ్యాగ్‌ 
. ఓం ఓష్టాభ్యాగ్‌ 


ఓం ముఖాయ 


. ఓం నాసికాభ్యాగ్‌ 

. ఓం అక్షీభ్యాగ్‌ 

*, ఓం కర్ణాభ్యాగ్‌ 

. ఓం పారఇక్షవోలి_ వా 


రేభ్యః పక్ష్మభ్య 


. ఓం అవారఇక్షవః 


పార్యేభ్యః పక్ష్మభ్య 


. ఓం శీర్మే 

. ఓం భ్రూభ్యాగ్‌ 
. ఓం లలాటాయ 
.ఓం మూర్చ్నే 

. ఓం మస్తిష్మాయ 
. ఓం కేశేభ్యః 

. ఓం వహాయ 


అథాంగ హోమః 
షష 17. ఓం గ్రీవాభ్యః 
వాహ! 18. ఓం స్కంధేభ్యః 
స్వాహా! ౦ ఓం కీకసాధ్యః 
స్వాహాః 20. ఓం పృష్టీభ్యః 
స్వాహా; 21, ఓం పాజస్యాయ 
స్వాహా! 22. ఓం పార్య్వ్వాభ్యాగ్‌ 
స్వాహా। 23. ఓం అగ్‌ంసాభ్యాగ్‌ం 
24. ఓం దోషాభ్యాగ్‌ం 
స్వాహా! 25. ఓం బాహుభ్యాగ్‌ం 
26. ఓం జజ్ఞాభ్యాగ్‌ం 
స్వాహా! 27. ఓం శ్రోణీభ్యాగ్‌ం 
స్వాహా। 28. ఓం ఊరూభ్యాగ్‌ం 
స్వాహా! 29. ఓం అష్టీవద్య్యాగ్‌ం 
స్వాహా! ౩30. ఓం జజ్ఞాభ్యాగ్‌ం 
స్వాహా! 31. ఓం భసదే 
స్వాహా! ౩32. ఓం శిఖణ్గేభ్యః 
స్వాహా। 33. ఓం వాలధానాయ 
స్వాహా! 34. ఓం అణ్జాభ్యాగ్‌ం 


67 


స్వాహా । 
స్వాహా | 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా | 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా । 
స్వాహా |; 
స్వాహా |; 
స్వాహా ॥| 


స్వాహా 


స్వాహా | 43. ఓం లోహితాయ స్వాహా। 





స్వాహా । 44. ఓం మాగ్‌ంసాయ స్వాహా। 
స్వాహా | 45. ఓం స్నావభ్యః స్వాహా | 
స్వాహా । 46. ఓం ఆస్థభ్యః స్వాహా 
స్వాహా | 47. ఓం మజ్జభ్యః స్వాహా । 
స్వాహా | 48. ఓం అంగేభ్యః స్వాహా। 
స్వాహా । 49. ఓం ఆత్మనే స్వాహా । 
స్వాహా | 50. ఓం సర్వస్మై స్వాహా । 


శర। స్విస్టకృజ్ణయాది పూర్ణాహుతి బ్రహ్మ విసర్జనాంత హోమశేషం నిర్వర్య 
0 దద్యాత్‌! 





| అధ భూతబలిః 

hou బహిరీశాన్యే “యే భూతా” ఇతి నారికేళం భింద్యాత్‌ । 

“టీ భూరా: ప్రచరన్తి దివా నక్తం బలిమిచ్చన్లో వితుదస్య ్రేష్యాః । తేభ్యో 
వుష్టీకామో హరామి మయి పుష్టిం పుష్టిపతి ర్హధాతు”| 

పాదౌ ప్రక్షాళ ఆచమ్య। అగ్నిం సంపూజ్య ఉద్వాస యేద్యథా। 

యజ్ఞ యజ్ఞం గచ్చ యజ్ఞపతిం గచ్చ స్వాం యోనిం గచ్చ స్వాహాః ఏష తే 
య్ముపతే సహనూ క్రవాకః సువీరః స్వాహా । దేవా గాతువిదో గాతుం విత్వా 
మునస్పత ఇమం నో దేవ దేవేషు యజ్ఞగ్‌ం స్వాహా । వాచి స్వాహా । వా 
ఫ్యా! -- ఇత్యగ్ని ముద్వాసయేత్‌ 

ఖీ ఏక రుండపక్ష హోమవిధిః। పూర్వోక్త కుండత్రయ పక్షే ఏకస్మిన్నవగ్రహ 
ధిడ్సాల సాద్గుణ్య దేవతా హోమం కేవలా జ్యేన చ శాంతి హోమకుండే 
టీం శమం చ కుర్యాత్‌! కుండత్రయేపి ఇధ్మాధానాది చక్షష్యంత పూర్వాంగ 
11] గృఠాది ఉత్తరాంగ హోమః పాత్రాసాదనాది |బ్రహ్మవిసర్ణనాంతం 


స. 












త ,,./.:1'౮70౦ పునః పూజాం కృత్వా దేవతా ఉద్వాస యేత్‌ ॥ 
యజమానాభిషేక విధిః 


) త్లరదిగ్భాగే ఐశానే వా అభిషేకార్థం కల్పిత మండపే పుత్ర పౌత్రాది 
యజమానం భద్రపీఠే ప్రాజ్మఖ ముపవేశ్య ఆచార్యః బ్రాహ్మణై స్సహ 
68 


శతచ్చిద్రబ్బృహత్క్ముంభే తత్తత్మలశోదకం నిక్షిప్య వక్ష్యమాణ మంతైర్మార్ణయిత్తో 
స్నాపయేత్‌॥ 


1 ఆపోహిష్టా 9 వారుణ మంత్రాః 

2 హిరణ్య వర్గా 10 పరం మృత్యో 

3౩ షవమానః సువర్జన 11 దేవస్యత్వా 

4 సముద్ర జ్యేష్టా 12 ముంచామిత్వా 

5 విష్ణు సూక్తాని 13 త్ర్యంబకం 

6 వారుణ సూక్తాని 14 బుతంచ సత్యం చ 

7 (గహ మంత్రాః 15 సర్వేషు వా ఏషు లోకేషు 
8 దిక్పాలక మంత్రాః 16 దశ శాంతయః 


శ్లో; సురా స్వ్వామభిషించంతు (బ్రహ్మ విష్ణు మహేశ్వరాః 
వాసుదేవో జగన్నాథ స్తథా సంకర్షణో విభుః 
ప్రద్యుమ్నశ్చా నిరుద్ధశ్చ భవంతు విజయాయ తే 
ఆఖండలో౨. గ్నిర్భగవాన్యమో వై నిర్భతి స్తథా। 
వరుణః పవనశ్రైవ ధనాధ్యక్ష స్తథా శివః 
బ్రహ్మణా సహితా స్సర్వే దిక్సాలా పాంతు తే సదా | 
కీర్తి ర్లక్మీర తి ర్మేధా పుష్టిః (శ్రద్ధా క్రియా మతిః 
బుద్ధి ర్లజ్ఞా వపు శాంతి స్తుష్టిః కాంతి శ్చ మాతరః । 
ఏతా స్త్వ్వామభిషించంతు దేవపత్స్యః సమాగతాః 
ఆదిత్యశ్చంద్రమా భౌమో బుధ జీవ సితార్కజాః। 
గ్రహాస్త్వామభిషించంతు రాహుకేతూ చ తర్పితాః 
దేవదానవ గంధర్వా యక్షరాక్షస పన్నగాః। 
బుషయో మనవో గావో దేవమాతర ఏవ చ 
దేవపత్య్యో ద్రుమా నాగా దైత్యా శ్చాప్పరసాం గణః। 
అస్త్రాణి సర్వశస్తాణి రాజానో వాహనాని చ 


69 


బెషధాని చ రత్నాని కాలస్యావయవా శ్చ యే । 
సరితః సాగరాః శైలా స్తీర్థాని జలదా నదాః 
ఏతాస్త్వామభిషించంతు సర్వకామార్థ సిద్ధయే | 
ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః 
అభిషించంతు తే సర్వే ధర్మకామార్ధ సిద్ధయే | 


భ్రక్ళుగాఫషేకోస్తు ॥ అతః పరం కాంస్యాది పాత్రస్థ దీపైః పరితో మంగళార్భాయ 
pals, క్రమేణ నీరాజయేత్‌ | అధ మంటపస్య చతుర్జిక్షు చిత్రాన్నబలిం దద్యాత్‌ ॥ 


mw. 


యానీహ భూతాని వసంతి తాని 

బలిం గృహీత్వా విధివత్ర్రద త్తం | 

అన్యత్ర వాసం పరికల్పయంతు 

నమోలి.స్తు తేభ్యః సకల గ్రహేభ్యః ॥ - ఇతి 


, అథ యబమాన అభిషేకాష్టత వస్రాణ్యాచార్యాయ దత్వా, అన్యవస్త పుంద్రాదికం 
క్షా గంధ పుష్పాధి రలంకృత్వా “బృహత్సామే” తి రక్షాం ధృత్వా ! 


ఆజ్య దానమ్‌ 


‘wl, స౦సోరార్థం నిరీక్షతాజ్యదానం కరిష్యే ॥ - ఇతి సంకల్ప | 
ప్రా11౪?“ రూపమఖ్యైమి వయసా వయః | తుధో వో విశ్వవేదా విభజతు 
CN win (సం. 1-4-43) 

EE కీ త్ర, గూపం ప్రతి రూపం...” 


థి 


ఖీ 


- ఇతి మంత్రాభ్యాం కాంస్యపాత్రస్థ ఆజ్యే స్వముఖం నిరీక్ష్య 
1౪ అలక్ష్మీర్యచ్చ మే దౌస్థ్యం సర్వాంగేషు వ్యవస్థితం | 
“గరం శమయాద్య శ్రియం పుష్టిం చ వరయ 1 
-ఇతి ఆజ్యం సంప్రార్థ్య ! 
,ఖీనోస్సముద్భూతం విష్ణు ప్రీతికరం శుభం | 
గేనానా మాజ్యమాహారమతః శాంతిం ప్రయచ్చమే ॥ 


70 


అస్మై బ్రాహ్మణాయ .... సంప్రదదేనమమ ” - 
ఇత్యాజ్యం సదక్షిణ తాంబూలం సకాంస్యపాత్రం దద్యాత్‌ 
ఏవం అయఃపిండ, కార్పాస, లవణ, తిల, కంబళ, తైల, గుడ దానాని కుర్యాళ్షీ 
దుర్జానానంతరం స్నాత్వావస్త్రం పరివర్య వా ఆచమ్య వా శుచిర్భవేత్‌ ॥ 
అధ నవగ్రహ దానాని తత్తన్మంతైః తత్తద్దాన్యైశ్చ కుర్యాత్‌ ॥ 
అధ ఆచార్యం భద్రపీఠే ఉపవేశ్య గంధపుష్పాదిభి రలంకృత్య సాలంకా 
సదక్తిణాం బుషభం సాలంకారాం సవత్సాం సదోహన కాంస్యాం సదక్షిణాం = 
దద్యాత్‌ । తస్మై ప్రథాన దేవతా ప్రతిమాం సవస్త్ర కలశ దక్షిణాం దద్యాత్‌ | 
ఏవం అధిదేవతా ప్రత్యధి దేవతా ప్రతిమానాం చ కుర్యాత్‌ । అన్యాన్‌ కలశే 
సవస్త ప్రతిమా దక్షిణాన్‌ బుత్విగాది (బ్రాహ్మణే భ్యో దద్యాత్‌ ॥ 
అధ దశదానాని కుర్వీత భూదానం చ విశేషతః 
శ్లో ॥ గజాశ్వ రథ వాసాంసి తాంబూలం ఛత్ర చామరే 
గృహం ధాన్యాని రత్నాని ఫలపుష్పాది కన్య కాః | 
మనసోద్దిష్ట మన్యచ్చ బ్రహ్మస్థాపన మధ్వరం 
ఏతాని దద్యాద్వి ప్రేభ్యో యథా విభవ మాదరాత్‌ ॥ 
లబ్దాశీర్వాద మంగళో యజమానః ద్విజాన్‌ సాధూన్‌ శక్ష్యను రూపం భోజయికిక 
భూయసీం దత్వా స్వజనైః పరివృతః స్వయం భుక్త్వా సుఖమాసీత 
ఏవం యః కురుతే శాంతిం (శ్రద్దా భక్తి సమన్వితః 
స సర్వారిష్ట నిర్ముక్షో జీవేద్వర్ష శతం సుఖీ ॥ 
ఇతి శివమ్‌ ॥ 


71 


_ వత్సర, యుగేశ వివరణ పట్టిక. 
(41 జ 3 ళో గ 


నీంజీగ్ళగ పరిపత్సర | ఇడావత్సర| అనువత్సర | ఉద్వత్సర | యుగేశ 





























yy బహుధాన్య ప్రమాది 
తనా. 

న సర్వధారి. 
విజయ. 
విళంబి. 


శోభకృత్‌. 








Bou 


ప్రమాదీచ 





(౪౪యుర్తి 





వత్సరకలశ 
లలో ప్రతీ అయిదు సంవత్సరములకు వరుసగా సంవత్సరం, 


రం, అనువత్సరం, ఉద్వత్సరం అని పేర్లు. జన్మించిన సంవత్సరం 
"| గ ఎటుదలుగా అయిదు వత్సర దేవతలను క్రమంగా వత్సర కలశలో 


యుగకలశ 
FF. wi Meuse ఒక యుగముగా చెప్పబడినది. ఉదాహరణ : 
| ఈగ, (హొదూత, ప్రజోత్పత్తి అను ఈ అయిదున్నూ ఒక యుగము. 
| (11) 0 12 యుగాలుగా ఏర్పడతాయి. ప్రతి యుగానికి ఒక యుగేశ 
Rap” | ow న సంవత్సరం ఎన్నో యుగంలో ఉందో ఆ యుగేశ దేవత 
గ 1,1 (13 ms సతలనుయుగకలశలో అవాహన చేయాలి. 


72 


శ్రీః భీమరథశాన్తి మంటపః 





73 


అథ భీమ రథ శాంతిః 
శ్రీ గురుభ్యో నమః 
శ్రీమహాగణాధిపతయే నమః ప్ర 
_అగ్మాదీ సప్తతి తమ వర్ష ప్రవేశే జన్మనక్ష్మతే అనుకూలనక్షత్రే వా శుభదివసే 
మంగళస్నానం కృత్వా వ స్రాభరణాదిభిరలంకృత్య పుణ్యదేశే స్వగ్భ హే 
౦ కృత్వా ప్రవిశ్య విపైః పుణ్యాహం వాచయిత్వా నాందీం కృత్వా 
0 కుర్యాత్‌! 
















అథ సంకల్ప: 

శీ మదాది + + + ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ 
దీ సప్తతి తమ వర్ష ప్రవేశేన యో దోషస్సమజని తద్దోష పరిహారార్థం 

తత్తద్దేవతా ప్రసాదేన సర్వారిష్ట పరిహారద్వారా సర్వాభీష్ట సిద్ధ్యర్ధం, 
గీక్టీత్‌ జన్మరాశివశాత్‌ నామనక్షత్ర నామరాశివశాత్‌ జన్మానుజన్మ త్రిజన్మ 
అంగగ్రహ వశాత్‌ గోచారగ్రహవశాత్‌ వామ దక్షిణ వేధవశాత్‌ షణ్బక్షత 
ఉపగ్రహవశాత్‌ భావగ్రహవశాత్‌ లత్తోపగ్రహవశాత్‌ సర్వతోభద్రవశాత్‌ 
షద్వర్గవశాత్‌ మహాదంశాంతర్దశా అంతరాంతర్జశా సూక్ష్మదశా ప్రాణ 
(గ్రహిచారవశాత్‌ కాలచక్రవశాత్‌ చ ప్రాప్త సకలారిష్ట పరిహారార్థం 
గీకగ్రహేషు యేయే గ్రహా అరిష్ట స్థానేషు స్థితాః తై సైః గ్రహైః క్రియమాణ 
ఆగామి సూచిత దుష్టారిష్టపరిహార ద్వారా శుభస్థాన స్థిత ఫలావాప్త ్యర్థం, 
గైనికాధి భౌతిక భౌమా న్తరిక్ష దివ్య మహోత్సాత దుస్స్వప్న శకునాది 
మి దుష్టారిష్ట పరిహారద్వారా ఆయురభి వృద్ధ్యర్థం. సమ్ముఖోన్ముఖ 
రాశి నక్షత్ర తిథి వార క్రూర సర్వక్రూరగ్రహ వేధవశాత్‌, నానాచక్రభావ 
ఛీ (గ్రొప్త సకల దోష నివృత్త్యర్థం సకల సంపత్సమృద్ధ్యర్థం, ఆదిత్యాది 
నురస్సరం భీమరథ శాంతి కర్మ కరిష్వే॥ 
'9కల 
కోటుబంధనం ధృత్వా బుత్విగ్వరణం కుర్వాత్‌॥ ' యథా-= 
(మతః ఆచార్యం - “ అస్మి న్నుగ్రరధ శాంతి కర్మణి ఆచార్యం త్వా 
గగ” - ఇతి వృణీయాత్‌. - 
|= “వృతోస్మి కరిష్యామి” ఇతి ప్రతవదేత్‌. 

తతః బ్రహ్మాణంవృత్వా---- 
74 


అథ హోతారం ఉపహోతారం చ క్రమేణ యధా పూర్వం వృత్వా, మండ 
హోమవిధౌ చ యథోచితం బుత్విజో వృణీ యాత్‌, ఏవం చతుర్వేదజప 
నమస్కార రుద్రాభిషేక బుత్విజో వృత్వా దుకూ లాద్యైః గంధాదిభి శ్చ తాన్‌ 
సంభవం పూజయేత్‌॥ ' 
అథ కలశ సంస్మారాః 

భూమ్యోపరి దర్భాన్‌ సంస్తీర్య తదువరి సర్వాన్‌ కలశాన్‌ నంస్థాప్య . 

తంగ్రేణైకేన సంన్ముర్యాత్‌ యథా ॥- 
1. ఆకలశేషు ధావతి స్యేనో వర్మ విగాహతే అభిద్రోణా కని క్రదత్‌ 

ఆ ఇత్యభిమం త్రక్టీ 

2. తన్లుం తన్వన్రజసో భానుమన్విహి జ్యోతిష్మత ః పథో రక్ష ధియా కృష్ణ ! 

అనుల్బణం వయత జోగువామ పోమనుర్భవ జనయాదైవ్యం జన 


- ఇతి తంతు నావేష్ట. 
8. గంధ ద్వారాం ... ... (శియం - గంధం విలిష 
4  ధూరసి ధూర్వ ధూర్వన్తం ధూర్వతం యోస్మాన్ఫూర్వతి తం 
' ధూర్వయం వయం ధూర్వామః ॥ -ఇతి ధూపయి 


5. _ఆపో అస్మా న్మాతరః శున్ధతు ఘృతేన నో ఘృతపువః పునన్తు విశ్వ 
(తవహన్తు రిప్ర ముదాభ్యః శుచి రాపూత ఏమి ॥- ఇత్యుదకమాపూ 

6. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి 
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు ॥ 


ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి స్తోమగ్‌ం సచతా పరుష్టియాజై 
అసిక్నియా మరుద్భ్వధే విత స్తయా౭_ర్టీకేయే శృణుహ్యా సుషో మయాకైకై 
ఆపో వా ఇదగ్‌ం సర్వం విశ్వాభూతా న్యాపః ప్రాణా వా 

ఆపః పశవ ఆపో౭_న్న మాపో. మృత మాప స్సమా 

దాపో విరాడాప స్స్వరాడాప శృందాగ్‌ం స్యాపో 

జ్యోతీగ్‌ంష్యాపో యజూగ్‌ంష్యాప స్సత్యమాప స్సర్వా 

దేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్‌ ॥ - ఇత్యుదక మభిమంత్రక్ఞి 


75 


ఓం భూర్భువస్సువరోం - ఇత్యక్షతా న్నిక్లిష్య 
యా జాతా ఓషధయో దేవేభ్య (స్రియుగ్‌ం పురా । 

మందామి బభూణా మహగ్‌ం శతం ధామాని సప్త చ ॥ 

శతం వో అంబ ధామాని సహస్ర ముత వో రుహః । ఆధా 


శతక్రతో యూయ మిమం మే అగదం కృత ॥  - ఓషధీ న్నిక్షిష్య 
ఓషధయ స్సంవదం తే సోమేన సహ రాజ్ఞా । యస్మై 
కరోతి బ్రాహ్మణ స్తగ్‌ం రాజన్బారయామసి॥ - పంచ త్వచః 


అశ్వర్థేవో నిషదనం పర్ణేవో వసతిః కృతా। గోభాజ 
ఇర్కిలాసథ యత్స నవథ పూరుషమ్‌॥। - పంచ పల్లవాః 
కొండా త్మాండా త్రరోహ న్తీ పరుషః పరుషః పరి 
ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా 
శరేన ప్రతనోషి సహ(స్రేణ విరోహసి। తస్యా స్తే 
దేవీష్ట కే విధేమ హవిషా వయమ్‌॥ - ఇతి దూర్వాం 
ధాన్యమసి ధినుహి దేవాన్‌ ప్రాణాయ త్వా పానాయ 
ర్వా వ్యానాయ త్వా దీర్టామను ప్రసితి మాయుషేధాం॥  - ధాన్యాని 
ఉద్భతాసి వరాహేణ కృష్ణేన శత బాహునా। 
మృత్తి కే హన మే పాపం యాన్మయా దుష్కృతం కృతం॥- దశ మృదః 
గంధ ద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీం। 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తా మిహోపహ్వయె శ్రియం ॥ 

- గంధం నిక్షిష్య 
సహి రత్నాని దాసుషే సువాతి సవితా భగః తం 
భాగం చిత్ర మీమహే॥ -నవరత్నాని 
హిరణ్య రూపస్య హిరణ్య స్సందృగపాన్నపాత్సదు 
హిరణ్య వర్ణః హిరణ్యయా త్పరియోనే నృషద్యా 
హిరణ్యదాద దద్యన్న మనసై ॥ -హిరణ్యం 


76 


17. 
18. 
19. 


20. 


21. 


22. 
23. 


24, 


25. 


ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్ఫోమ వృష్టియం । 
భవా వాజస్య సంగధే ॥ 


దధి క్రావణ్లో ఆకారిషం। జిష్టో రశ్వస్య వాజినః 


సురభినో ముఖాకర (తణ ఆయూగ్‌ంషి తారిషత్‌! 


శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవ స్సవితోత్సునా 
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్ఫూర్యస్య రశ్మిభిః॥। 

మధు వాతా బుతాయతే మధు క్షరన్తి సింధవః 
మాధ్వీర్న స్పంత్వోషధీః మధు నక్త ముతోషసి మధు 
మాత్పార్థివగ్‌ం రజః మధు ద్యౌ రస్తు నః పితా! 
మధు మాం నో వనస్పతి ర్మధుమాగ్‌ం అస్తు సూర్యః 
మాధ్వీ ర్లావో భవంతు నః॥ 

స్వాధుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ 
సుహవీతు నామ్నే ॥ స్వాదు ర్మిత్రాయ వరుణాయ 
వాయవే బృహస్పతయే మధుమాగ్‌ం అదాభ్యః 
పుష్పావతీః ప్రసూవతీః ఫలినీ రఫలా ఉత । 
అశ్వా ఇవ సజిత్వరీర్వీరుధః పారయిష్టవః ॥ 
యాః ఫలినీ ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుప్పిణీః | 
బృహస్పతి ప్రసూతా స్తా నో ముంచంత్వగ్‌ంహ సః ॥ 
పునన్తు మా దేవజనాః । పునన్తు మనవో ధియా । 
పునన్తు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్‌ । 
పవిత్రేణ పునాహి మా । శుక్రేణ దేవ దీద్యత్‌ | అగ్నే 
క్రత్వా క్రతూగ్‌ రను ॥ 


యువం వస్తాణి పీవసా వసాథే । యువో రచ్చిద్రా 
మన్తవో హ సర్గాః । అవాతి రత మనృతాని విశ్వా 
బుతేన మిత్రా వరుణా సచేథే | 


77 


-కుశ (గ్రంధిం 


- వస్రేణాచ్చాద్య! 


సద్యో జాతాది పంచ, హగ్‌ంసః శుచిః, ప్రతిద్విష్టు, త్ర్యంబకం, 
| తిర్యి[:, విష్ణోర్యోనిం, ఆనందాద్యేవ, జోతిష్మతీం - ఇతికలానావాహయేత్‌ ॥ 
| అధాగ్భ్యుత్తారణ విధినా ప్రతిమా శుద్ధిం కృత్వా పంచామృత, పంచగవ్య శుద్దోదకై 
4 సం: ప్రతిమాః సంస్కృత్య । కలశే దేవతా మంత్ర పూర్వకం ప్రతిమాం 
hp 
ఓం భూః అముక మావాహయామి । 
ఓం భువః అముక మావాహయామి । 
ఓం సువః అముక మావాహయామి ॥! 
ఓం భూర్భువస్సువః అముక మావాహయామి ॥ 
 ఇతీ తత్త ద్దేవతా నావాహ్య । 'అసునీతే' తి ప్రాణప్రతిష్టాం కుర్యాదితి సర్వత్రా 
Woh 
అథ ఉ(గ్రరథ మండప నిర్మాణ విధిః 


అధాచార్యః - గ్రహ మండపం నిర్మాయ యథా విధి గ్రహా నావాహ్య పూజయేత్‌॥ 
(గహమండపా త్పళశ్మిమే నిర్భతిభాగే వా భూమౌ శ్రీకలాయంత్రం విలిఖ్య 


హాం అబధ్న న్చురుషం పశుం॥” 

- ఇతి బుక్సప్తకేన చ భూమిం సంప్రార్థ!” యేన తోకాయ...” ఇతి మంత్రేణ 
జైళ;7రమితం భార పంచకం వా యథా శక్తి ధాన్య రాశిం నిక్షిష్య చతురథశ్రం 
కేశ, నూతన వస్తేణాచ్చాద్య తదుపరి తదర్థం తండులరాశిం నిక్షిప్య నూతన 
'ఖీ౧చ్చాద్య తదుపరి తదర్ధం తిలరాశిం నిక్షిప్య తదుపర్యష్టదళ పద్మం విలిఖ్య 
శ హీంకారం విన్యస్య తదుపరి కలశాన్‌ తత్తత్‌ స్థానేషు తూష్టీం సంస్థాపయేత్‌ 
Gur 

అథ కలశ విన్యాసః 


_ (హీంకార మధ్యే ప్రధానకలశం సంస్థాష్య తద్దక్షిణే త్వధి దేవతా కలశం, ఉక్ణేక్రే 
౪4,” దేవతా కలశం చ స్థాపయేత్‌! ఏతత్మలశత్రయ పరితః నవ ధిధజీక 

| ఓసేంయేత్‌! ప్రధానస్య ప్రాగ్భాగే ఏక మబ్దకలశం తద్దక్షిణే యుగకఅళళ్మి 
| 4 


| 
L 


78 


వత్సర కలశం చ స్థాపయేత్‌॥ ప్రధానస్య పూర్వే కాలదేవతా కలశం, నైర్య 
చిరంజీవినః కలశం ఏకం, స్థాపయేత్‌ ప్రధానస్య ఆగ్నేయ్యాం వసుకలశం, త 
రుద్రకలశం న్యసేత్‌. ప్రధానస్య వాయవ్య దిగ్భాగే ఏకం నవగ్రహ కలశం స్థాప 
ప్రధానస్య ఈశాన్యాం ఆదిత్య కలశం తద్దక్షిణే ఆశ్వనీ కలశం విన్యసేత్‌ మండష 
దిక్షు ఇంద్రాది లోకపాలక కలశాన్‌. ఇంద్రేశానయోగ్యే ఆకాశకలశం, నిర్భతి వ 
యోర్మధ్యే పృథివీ కలశం చ స్థాపయేత్‌ । దిదిక్లు చతురోవరుణ కలశాన్‌ స్థ 
. పూర్వే శతచ్చిద్ర కలశంచ సంస్థాపయేత్‌, 

= ఇతిభీమరథ మండప దేవతా కలశ విన్యాసః 


అథ దేవతా స్థాపనమ్‌॥ 
౧ (హ్రీంకార మధ్యోవ నివేశిత ప్రధాన కలశే “త్రయంబకం” 
- ఇతి మంత్రేణ ప్రతిమాం నిధాయ 
త్ర్యంబకం యాజామహే సుగంధిం పుష్టి వర్ధనం | 
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాల. మృతాత్‌ 
ఓం భూః మృత్యుంజయ మావాహయామి! 
ఓం భువః మృత్యుంజయ మావాహయామి। 
ఓం సువః మృత్యుంజయ మావాహయామి! 
ఓంభూర్భువస్సువః మృత్యుంజయ మావాహయామి 
- ఇత్యావాహ్య | అసునీలేతి ప్రాణాన్‌ ప్రతిష్థాష్య | పంచోపచారై 
| - స్సంపూజయేత్‌॥ 
౨ తద్ద క్షపార్వ నివేశిత బ్రహ్మా కలశే “ (బ్రహ్మజజ్ఞానం” 

- ఇతి మంత్రేణ (ప్రతిమా నిధాయ్మ 
బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవః | | 
సబుధ్నియా ఉపమా అస్యవిష్టా స్స తశ్చ యోని మసతశ్చ వివః । 

ఓం భూః బ్రహ్మాణ మావాహయామి | 
ఓం భువః బ్రహ్మాణ మావాహయామి । 
ఓం సువఃబ్రహ్మాణ మావాహయామి । 
ఓం భూర్భువస్సువః బ్రహ్మాణ మావాహయామి ॥ 
- ఇత్యావాహ్య । ప్రాణ ప్రతిష్టాం కృత్వా పంచోపచారైః పూజయేత్‌ 


79 


జటుళ్లరే విష్ణ కలశే “తద్విష్టో” మంత్రేణ ప్రతిమాం నిక్షివ్య 
కగ్సిగ్లీ! పరమం పదం సదా పశ్యంతి సూరయః । దివీవ చక్షురాతతం । 
dap విపన్యవో జాగ్భవాం సస్సమిధంతే విష్ణోర్య త్సరమం పదమ్‌ ॥ 
ఓం భూః విష్ణు మావాహయామి 
ఓం భువః విష్ణు మావాహయామి । 
ఓం సువః విష్ణు మావాహయామి । 
ఓం భూర్భువస్సువః విష్ణు మావాహయామి ॥ 
౫ జ్రర్యావాహ్య | ప్రాణాన్‌ ప్రతిష్టాష్య పంచోపచారైః పూజయేత్‌ ॥| 
కషం: చిరజీవినః ప్రాగాది ప్రాదక్షిణ్యేన ఏకైకస్మిన్‌ కలశే క్రమేణ 


చిరంజీవ కలశ స్థాపనం 


నిళ్ఫలౌ కలశే వ్రతిమాం నిధాయ నవ చిరంజీవ ఆవాహయేత్‌ | యథా- 
|, ఓం భూః.... అశ్వత్థాన మావాహయామి 
hf ఓం యూః.... బలి మావాహయామి 
క ఓం థూః.... కృష్ణద్వైపాయన వేదవ్యాస మావాహయామి 
ఖే ఓం యూః.... హనుమంత మావాహయామి 
hh ఓం భూ;.... విభీషణ మావాహయామి 
Wh టం భూః... కృపాచార్య మావాహయామి 
1! ఓం భూః.... పరశురామం మావాహయామి 
|h ఓం యః... మార్కేండేయ మావాహయామి 
| ఓం (ూః.... (ప్రహాదా మావాహయామి 
"అసునీతే” - ఇతి ప్రాణస్థాపనం కృత్వా | - పంచోపచారైః పూజయేత్‌ | - 











వసు కలశ స్థాపనమ్‌ 
' Moma ఆగ్నేయ భాగే వనుకలశే “అప్టొదేవా” ఇతి ప్రతిమాం నిధాయ 
[WYO no వూజయేత్‌ ॥ 
| ఆగి. వసవః సోమ్యాసః చతగస్రో దేవీ రజరా శ్రవిష్థా॥ తే యజ్ఞం పాంతు 
కైన! సెరస్స్వాత్‌! సంవత్సరీణ మమృతగ్‌ం స్వస్తి | - ఇతి ప్రతిమాం నిధాయ 


ఖా 


80 


i ప్రత్యూషం || 
॥| ప్రభాసం ॥ 
- ఇత్యావాహ్య ప్రాణాన్‌ ప్రతిష్టాష్య సంపూజయేత్‌ 
రుద్ర కలశ విధిః 
వసు కలశస్య దక్షిణ భాగే రుద్రకలశే “ కద్రుద్రాయేతి” వ్రతిమాం నక 
ఏకాదశ రుద్రానావావ్యా సంవూజయేత్‌ ॥ 
కద్రుద్రాయ ప్రచేతసే మోఢుష్టమాయ తవ్యసే | వోచేమ శంతమగ్‌ం హృదే॥ 
1. ఓం భూః వీరభద్రం రుద్రమావాహయామి -ఇత్యాది 
2. ॥ శంభుం ॥ 
3. ॥ గిరీశం i 
త్తే | భైరవం ॥| 
5. ॥ పినాకినం i 
6. ॥ స్థాణుం Il 
7. భర్గం I 
8. ॥॥ సదాశివం 1 
9. nu స్మరారిం I 
10. ॥ శివం I 
11. ఓంభూః హరం రుద్రమావాహయామి -ఇత్యాణీ 
-ప్రాణస్థాపనం కృత్వా సంపూజయేత్‌కి 
నవ(గ్రహ కలశవిధిః 
ప్రధానన్య వాయవ్య భాగే ఏకస్మిన్‌ కలశే ఆదిత్యొది నవ (గహోశీ 
అధిదేవతా ప్రత్యధి దేవతా నహితాన్‌ నంవూజయేత్‌ 4 తథాహాళే 


81 


IM ఆ సర్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతం మర్యం చ । హిరణ్యేన 
ల్‌ళొ రథేనొ దేవో యాతి భువనా విపశ్యన్‌ ॥ 
ఓం భూః సూర్యగ్రహ మా....॥ 
కిక్‌ అగ్నిం దూతం వృణీమహే హోతారంవిశ్వ వేదసం । అస్య యజ్ఞస్య సుక్రతుం। 
ఓం (ూఃసూర్యగ్రాధి దేవతాం అగ్ని...! 
న కనుుబాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే | వోచేమ శంతమగ్‌ం హృదే | 
ఓం భూః సూర్యగ్రహ ప్రత్యధి దేవతాం రుద్రం ...॥ 
క త్మొయస్య సమేతు తే విశ్వత స్పోమ వృష్టియం | భవావాజస్య సంగధే॥ 
ఓం భూః చంద్రగ్రహ మా...! 
[౫ అప్సు సే సోమో అబ్రవీ దంతర్విశ్వాని భేషజా | అగ్నిం చ విశ్వశంభువ 
(గూపళ్చవిశ్వభేషజీః | 
ఓం భూః చంద్రగ్రహాధి దేవతాం అప ...॥ 
జ గగ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ | అప్టాపదీ 
, కీనపదీ బభూవుషీ। సహస్రాక్ష రా పరమే వ్యోమన్‌ ॥ 
ఓం భూః చంద్రగ్రహ ప్రత్యధిదేవతాం గౌరీం...॥ 
| | “nh ర్మూర్దా దివః కకుత్పతిఃపృధివ్యా అయం । అపాగ్‌ం రేతాగ్‌ంసి జిన్వతి॥। 
ఓం భూః కుజగ్రహ మా... | 
( గ్యోనొ వృథివి భవానృక్షరా నివేశనీ యచ్చా న శర్మ సప్రథాః॥ 
ఓం భూః కుజగ్రహాధి దేవతాం పృధివీం...॥ 
శ క్లకస్య సతినావయగ్‌ంహితేనేవ జయామసి । గామశ్వం పోషయిత్వాా 
గో స్యుదతీ దృశే I 
ఓం భూః కుజగ్రహ ప్రత్యధిదేవతాం క్షేత్రపాలకం...॥ 


' శగ్భుగ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టా పూర్తే సగ్‌ం సృజేధా మయం చ | 

ఏ! గృణ్వగ్‌ స్వా పితరం యువాన మన్నా తాగ్‌ంసీ త్యయి తంతు మేతం॥ 
ఓంభూః బుధగ్రహ మా... 

| కకం నిస ర్విచక్రమే త్రేధా నిదధే పదం। సమూఢ మస్య పాగ్‌ం సురే ॥ 
ఓం భూః బుధ(గహాధి దేవతాం విష్ణుం...॥ 


“92 


సహస్ర శీర్నా పురుషః సహస్రాక్షః సహస్రపాత్‌! సభూమింవిశ్వతో వృత్తే 
అత్యతిష్ట ద్దశాంగులమ్‌ ॥ 
ఓం భూః బుధగ్రహ ప్రత్యధి దేవతతాం విష్ణుం... | 
బృహస్పలతే అతి యదర్యో అర్జాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు | య 
చృవసర్త ప్రజా త దదస్మాసు ద్రవిణం ధేహి చిత్రం ॥ 
ఓం భూః బృహస్పతిగ్రహం. 
బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమతః సురుచో వేన ఆవః । 
స బుధ్నియా ఉపమా అస్య విష్టా స్సృతశ్చ యోని మసతశ్చ వివః ॥ 
ఓం భూః బృహస్పతి (గ్రహాధిదేవతాం బ్రహ్మాణం.. 
ఇంద్రం వో విశ్వతస్పరి హవమహే జనేభ్యః । అస్మాక మస్తు కేవలః ॥ 
ఓం భూః బృహస్పతి గ్రహ ప్రత్యధిదేవతాంఇంద్రం...॥ 
శుక్రంతే అన్యద్యజతం తే అన్య ద్విషురూపే అహనీ ద్యారివాసి । వి 
మాయా అవసి స్వధావో భద్రా తే పూషన్ని హరాతి రస్తు ॥ 
ఓం భూః శుక్ర గహ 
ఇంద్రాణీ మాసు నారిషు సుపత్నీ మహమగ్రవం । నహ్యస్యా అపరం" 
జరసా మరతే పతిః ॥ 













ఓం భూః శుక్ర (గహాధి దేవతాం ఇంద్రాణీం, 

ఇంద్ర మరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబ స్సుతన్య । 
తవ ప్రణీతీ తవ శూర శర్మ న్నావివాసన్తి కవయస్సుయజ్ఞాః ॥ 
ఓం భూః శుక్రగ్రహ ప్రత్యధిదేవతాం ఇంద్రమరుత్వంతం, 

శమగ్ని రగ్నిభి స్మర శృన్న స్తపతు సూర్యః | శం వాతో వాత్వరపా అప 
ఓం భూః శనిగ్రహ మావాహయామి - ఇ 

యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతా హవిః | యమగ 
యజ్ఞో గచ్చ ద్యగ్నిదూతో అరం కృతః ॥ 
ఓం భూః శనిగ్రహాధి దేవతాం యమం, 

ప్రజాపతే నత్వ దేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ । 
యత్మామాస్తే జహుమస్తన్నో అస్తు వయగ్గ్‌ స్యామ పతయో రయీణా 
ఓం భూః శనిగ్రహ ప్రత్యధి దేవతాం ప్రజాపతిం 


83 


ఖల ఆభువ దూతీ సదా వృధ స్సఖా। కయా శచిష్టయా వృతా I 
ఓం భూః రాహుగ్రహమా...!॥ - ఇత్యాది 

( పృళ్నీ రక్రమీదసన న్మాతరం పునః । పితరం చ ప్రియంథ్సువః ॥ 
ఓం భూః రాహు గ్రహాధిదేవతాం గాం ॥ 

అసు సర్చేభ్యో యే కే చ పృధివీ మను | యే అంత రిక్షే యే దివి తేభ్య 

నమః | 

। రాహుగ్రహ ప్రత్యధిదేవతతాం సర్పం... 

| కృణ్వన్న కేతవే పేశో మర్యా అపేశసే | సముషద్భి రజాయథాః ॥ 

॥ కేతుగ్రహ మావాహయామి 

భిట్రం చితయంత మస్మే చిత్రక్షత్ర చిత్రతమం పయోధాం । చంద్రం 

సురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్భణతే దువస్వ ॥ 

ఓం భూః కేతుగ్రహాధిదేవతాం చిత్రగుప్తం...॥ 

టీనానాం పదవీః కవీనామృషి ర్విప్రాణాం మహిషో మృగాణాం । 

గథ్రాణాగ్‌ం స్వధితి ర్వనానాగ్‌ం సోమః పవిత్ర మత్వ్యేతి రేభన్‌ ॥ 

ఓం భూః కేతుగ్రహ ప్రత్యధిదేవతాంబ్రవ్మాణం...॥ 
కౌక్రకల్యూన హ్యాసాణాన్‌ ప్రతిష్టాష్య నవ గ్రహాన్‌ పంచో పచారైః సంపూజయేత్‌॥ 
ఆదిత్య కలశ విధిః 
ఈశాన్యభాగే ద్వాదశాదిత్యాన్‌ ఏకకలశే “ఉద్యన్న ద్యేతి” (వ్రతినూధి 
' వూజయేత్‌ ॥ 


మిత్ర మహః | ఆరోహ న్నుత్తరా నివం। హృద్రోగం మీమీ ype 












ద నాశయ ॥ 
4 ధాతారం ఆదిత్య మావాహయామి == 
Cen అర్యమ్లం ఆదిత్య మావాహయామీ == 
Mn మిత్రం ఆదిత్య మావాహయామి 
0 థూ! అరుణం ఆదిత్య మావాహయామి == 
ఖా! అంశుం ఆదిత్య మావాహయామి 
ఖా భగం ఆదిత్య మా 

Wn ఇంద్రం ఆదిత్య 







.. ఓం భూః. వివస్వన్తం ఆదిత్య మావాహయామి -- ఇతా 

9. ఓంభూః  పూషాణం ఆదిత్య మావాహయామి -- ఇత్యా 

10. ఓం భూః పర్ణన్యం ఆదిత్య మావాహయామి -- ఇ 

11. ఓం భూః త్వష్టారం ఆదిత్య మావాహయామి -- ఇత్యాది 

12. ఓంభూః విష్ణుం ఆదిత్య మావాహయామి -- ఇ 
== ప్రాణాన్‌ ప్రతిష్టాష్య పూజయేత్‌ ॥ 


అశ్వినీదేవ కలశ విధిః 
ఆదిత్యకలశ స్యోత్తరే అశ్వినీ కలశే “యదయాతం” ఇతి అళ్వినీదేవతే ఆన్మో 
వూజయేత్‌ / యధా 
యదయాతం వహతుగ్‌ం సూర్యాయాగ్తీచక్రేణ సగ్‌ంసద మిచ్చమానౌ । 
దేవా వశ్వినౌ నాధితో జోహవీమి తౌనౌ ముంచతమాగసః ॥ (సం, 4-7- 
-ఇతి ప్రతిమాం నిక్షి; 
ఓం భూః అశ్వినౌ దేవా....। ప్రతిష్టా, పూజా 


దిక్సాల కలశాః 
(సాగాది దిక్ష దిక్సాలకాన్‌ యథాక్రమం కలశేషు ఆవావ్యా పూజయేత్‌ ॥ al 
1. ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాక మస్తు కేవలః॥ 
-ఇతి (ప్రతిమాం ని 
ఓం భూః ఇంద్రం లోకపాల మా...! -ప్రాణప్రతిష్టా 
2. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదనం । అస్య యజ్ఞస్య 
సుక్రతుమ్‌ ॥ -ఇతి ప్రతిమాం నిధా 
ఓం భూః అగ్నిం లోకపాలం...॥ -ప్రాణప్రతిష్టా చ' 
3౩. యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతా హవిః । 

యమగ్‌ం హ యజ్ఞో గచ్చ త్యగ్నిదూతో అరం కృతః ॥ -ఇతి ప్రతిమాం నిధార 
ఓం భూః యమం లోకపాల ....! -ప్రాణ ప్రతిష్టా న 

4. మోషుణః పరా పరా నిర్భతి గ్రుహణా వధీత్‌ | పతీష్ట తృష్టయా సహ ॥ 
-ఇతి (ప్రతిమాం నిధా 
ఓం భూః నిర్భతిం లోకపాలం ....! -ప్రాణప్రతిష్ట్థా చ 











85 


గ జనుల మే నరుణ శ్రుధీ హవ మద్యా చ మృదయ । త్వామవస్యురాచకే - 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః వరుణం లోకపాలం...॥ - ప్రాణప్రతిష్టా చ । 
0 తన వాయు వృతస్పలే త్వష్టు ర్జామాత రద్భుత। ఆవాంస్యా వృణీమహే ॥ 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః వాయుం లోకపాలం...॥ - ప్రాణప్రతిష్టా చ। 
1, సోమో థేనుగ్‌ం సోమో అర్వంత మాశుగ్‌ం సోమో వీరం కర్మణ్యం దనాతు । 
గొగేక్యం విదధ్యగ్‌ం సభేయం పితుః శ్రవణం యో దదాశ దసై స్మై॥! 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః కుబేరం లోకపాలం...॥ - ప్రాణప్రతిష్టా చ। 
_తీయోశాసం జగత స్త స్తస్థుషస్పతిం ధియం జన్వ మవసే హూమహే వయం । 
_సూయీనో యథా వేధసా మసధ్యధే రక్షితా పాయు రదబ్ధః స్వస్తయే 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః ఈ శానం లోకపాలం...! - ప్రాణప్రతిష్థా చ । 
ఇగ్యానాహ్య ఇంద్రాది లోకపాలకా న్సంపూజయేత్‌ 
ఇంద్రస్య పురతః ఆకాశ కలశే “అస్మేరుద్రా” ఇతి ప్రతిమాం నిక్షిప్య 
ఆకాశమావాహ్య పూజయేత్‌ ॥ 
ఆ స్మేరుద్రా మిహనా పర్వతా సో వృత్రహత్యే భరహూతో సజోషాః | యః 
శంగతే స్తువతే ధాయి పజ ఇంద్ర జ్యేష్టా అస్మాం అవంతు దేవాః ॥ 
ఓం భూః ఆకాశ మా...మి...- ప్రాణ ప్రతిష్టా చ। 
| 10 వీకుణస్య పశ్చిమే మహీకలశే “మహీద్యౌ”రితి ప్రతిమాం నిధాయ మహీమావాహ్య 
ఫూజయేత్‌ ॥ 
మహీ ద్యాః పృథీవీ చన ఇమం యజ్ఞం మిమిక్షతాం। పిష్ఫృతాం నో భరీ 
సుఫీ ॥ (పం. 4-2) 
ఓం భూః మహీ మా...! -ప్రాణప్రతిష్టా చ | 


వరుణ కలశాః 
ఘుందలస్య చతుష్మోణేషు చతస్రో వరుణదేవతా “ఇమం మే” “తత్త్వాయామి”, 
నో అగ్నే”, “సత్యం నో అగ్నే” ఇతి క్రమేణ అవాహ్య పూజయేత్‌॥ యధా- 


86 


1 ఈశాన్యాం :- 
. ఇమం మే వరుణ శ్రుధీ హవమద్యా చ మృడయ త్వామ వస్యు రాచకే । 
-ఇతి ప్రతిమాం నిధా 
ఓం భూః వరుణ మా...॥ -ప్రాణప్రతిష్థా చ 
2 ఆగ్నేయ్యాం : తత్వాయామి బ్రహ్మణా వందమాన స్తదాశ్తే యజమనో హవి 
అహేడమనో వరుణే హ బోధ్యురుశగ్‌ం సమాన ఆయుః ప్రమోషీ ॥ - 
-ఇతి ప్రతిమాం నిధామ 
ఓం భూః వరుణమా....॥ -ప్రాణప్రతిష్టా చ 
8 నైర్భత్యాం : త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్‌ దేవస్య హేడో వయాసి సీ 
యజిష్టో వహ్నితమః శోశుచానో విశ్వా ద్వేషాగ్‌ంసి ప్రముముగ్ధ్యస్మత్‌ ॥ 
-ఇతి (ప్రతిమాం నిధా 
ఓం భూః వరుణ...॥ -ప్రాణప్రతిష్టా 
4 వాయవ్యాం : సత్వం నో అగ్నే వమో భవోతీనేదిష్టో అస్యా ఉషసో వ్యుష్టా | 
యక్ష్వనో వరుణగ్‌ం రరాణో వీహి మృడీకగ్‌ం సుహవో న ఏధి॥ ' 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః వరుణం...॥ -ప్రాణ(ప్రతిష్టా న 
శతభిద్ర కలశ విధిః 
సర్వేషాం పురస్తాత్‌ శతభిద్ర సమన్విత బృహత్మలశే “అగ్నే నహ్రాక్షూ 4 
ప్రతిమాం నిధాయ ప్రజాపతి మావాహ్య పూజయేత్‌॥ 
అగ్నే సహస్రాక్ష శతమూర్ధ నృతం తే ప్రాణాః సహస్ర మపానాః | 
సాహస్రస్య రాయ ఈశిషే తస్మై తే విధేమ వాజాయ స్వాహా ॥ (సం. 4-6: 
-ఇతి ప్రతిమాం నిధాయ 
ఓం భూః ప్రజాపతిం..॥ - ప్రాణప్రతిష్థా చ 
అధ నమష్టి మండవ దేవతాన్‌ షోదళోవచారైః నంవూజ్య నువర్ణ ( 
మంత్రకునుమాంజలిం దత్వా దైవతాయై పూజాం నమర్హయేత్‌ ॥ 











87 


జప విధి 
గ్లీషీ స్మంత్రజప మష్టోత్తరసహగస్ర సంఖ్యయా ష్టోత్తరశత సంఖ్యయా 
|| తతో హోమకర్శ సమారభేత్‌ యధాహి। 
అథభీమ రథ శాంతి హూమ; 

అథ కుండ నిర్మాణం 
శృళ్చిమే భాగే కుండమేకకరం భవేత్‌ 
మార్గేణ అగ్నిం ప్రతిష్టాష్య! ఇధ్యమాధాయా ఘారావాఘారయతి ॥ 
pa చత్వారి - ఇత్యాజ్య భాగాన్‌ జుహోతి అత్రాయం విశేషః | 
| ఖభాగాదాజ్యమాదాయ  - ఓం అగ్నయే స్వాహా । 
- అగ్నయ ఇదం నమమ ॥ 
ఖాముభాగాదాజ్యమాదాయ - ఓం సోమాయ స్వాహా । 













Hier పూర్వార్ధే - సోమాయ ఇదం నమమ॥ 
మీథ్యభాగాదామాదాయ - ఓం అగ్నీషోమాభ్యాగ్‌ స్వాహా । 
'ఇరీ ఫొలనేడత్ర - అగ్నీషోమాభ్యాం ఇదం నమమ ॥ 
| ప్రుగర్దక్షిణ భాగాదాజ్యమాదయ - ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహా 
' జైత్యగ్శముఖే - అగ్నయే స్విష్టకృత ఇదం నమమ ॥ 


'(క్రేనాహుతి చతుష్టయేన నేత్రత్రయ వక్రాణా ముద్దాటనం భవతి । 
తతో వ్యస్త సమస్తాభి ర్వ్యాహృతిభి ర్షుత్వా) 


ఓం స్వాహా ఓంసువః స్వాహా 
ఓం భూః స్వాహా ఓంభూర్భు వస్సువః స్వాహా 
ko fo: స్వాహా 


౪గ్స) మంత్రేణ త్రివారమాజ్యేన జుహోతి । 
క గైళ్వాసర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ సాహో" ॥ 
=ఖఇథి (Ji 
అగ్నేః పంచదశ సంస్కారాః 
అభాగ్గ!: ఎంచదశ | ప్రతిసంస్కార మష్టావల్టి అజ్యావి క్రిత ward 


rn 
కం అస్యాగ్నోః pa సంపాదయామి నమః స్వాప్రో" 97 = 


- సీమంతోన్నయనం - జాతకర్మ - భీమాగ్నిరితి నామకరణం - ఉపనిష్మః 
- అన్నప్రాశనం - చౌలకర్మ - ఉపనయనం - ప్రాజాపత్యం - సౌ 
ఆగ్నెయం - గోదానవత్రం - సమావర్తనం - వివాహం - ఇతి పంచదశ సం 
జుహ్వంతు ॥ 





తతః స్రువేణాజ్యం చతుర్వారం ్రుచి గృహీత్వా స్రువేణాపి ధాయ । 
పుష్పం నిక్షిష్య హస్త ద్వయేన గృహీత్వా తన్మూలం వామ స్తనాంతం నీత్వా దక్షి 
పురస్పర స్తిష్టన్‌ వైశ్వానర మంత్రం వౌషడం తేన హునేత్‌ ॥ యథా. 
“ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ వౌ 
ఇతి వైశ్వానర మంత్రం వౌషడం తేన హుత్వాతతో శ్రీమహా లక్ష్మీ 
మంత్రం దశధా విభజ్య దశాహుతీ ర్పత్వా, పునః సమస్త మంత్రేణచాజ్యేన చతు 
హునేత్‌॥। తథాహి 
1 ఓంస్వాహా। 
2 ఓంశ్రీం స్వాహా । 
3౩3 ఓం శ్రీం హ్రీం స్వాహా | 
4 ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా | 
ర్‌ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహా । 
6 
7 
8 
9 


ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా | 
ఓం శ్రీం ప్రీం క్లీం గౌం గం గణపతయే స్వాహా । 
ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతయే వరవరద స్వాహా । 
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపీతయే వరవరద సర్వజనం మే వశం 
10 ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ 
పునః సమస్త గణపతి మంత్రేణ చతుర్వారం హునేత్‌ । 
సామాన్యం సర్వతంత్రాణామే తదగ్నిముఖం మతం ॥ ఖ్‌ || 
అగ్నాభీమ దేవతావాహనమ్‌ 
“త్యంబకం ॥” మృత్యుంజయ కల్పయామినమః 
ఇత్యగ్నా మృత్యుదేవతా మూర్తింకల్పయిత్వా యో. 
“ఆత్వా వహంతు హరయః స చేతసః శ్వేతైరశ్వై స్పృహకేతుమద్చిః వాక్రీ] 
రృలవద్భి ర్మనోజవై రాయాహి శీఘ్రం మమ హవ్యాయ శర్వోం ॥” | 


89 


గ స్వామిన్‌ సర్వ జగన్నాధ యావద్దోమావసానకం । 
ళా సత్త్వం ప్రీతి భావేన కుండేస్మిన్‌ సన్నిధిం కురు ॥ 


నర గలా | “త్ర్యంబకం” ఇత్యగ్నౌ పుష్పం నిక్షిష్య - అసునీ తేతి ప్రాణాన్‌ 
ఉపదారైః సంపూజయేత్‌ ॥ 

అధ వక్రెకీకరణ హోమః 
| అస్మిన్‌ఖీమ దేవతా హోమే కర్మణి వహ్ని మృత్యు దేవతయోః 
కర్మ కరిష్యే ॥ 
కీ సంకల్ప - “త్య్రంబకం” ఇతి మంత్రేణ పంచవింశతి వారమా జ్యాహుతీ 
| గొదీ సంధానం కుర్యాత్‌ 


అధ నాడీ సంధాన హోమః 

చమ్య। అస్మిన్‌ భీమదేవతాహోమే కర్మణి వహ్ని మృత్యు దేవతయోః 
నొఖ్య కర్మ కరిష్యే I 

కల్ప వహ్ని మృత్యు దేవతయోరైక్య మాత్మనా సహ భావయన్‌ - 
" ఇతి మంగ్రేణ ఏకాదశా జ్యాహుతీ ర్చునేత్‌ ॥ తతః ప్రధాన హోమం 
|| రథాహీ- 

(గ్రధమతః గ్రహయజ్లోక్త ప్రకారేణ గ్రహయజ్ఞంకృత్వా “త్ర్యంబకం” 
ఇ ఘృతసిక్త గుడూచి చర్వాజ్యైః రష్టోత్తం(సహస్త్రం) శతం జహుయాత్‌! 
“బ్రహ్మజజ్ఞానం”, తద్విష్టోః “ఇతి ద్వాభ్యాం పలాశ చర్వాజ్యైః యధాశక్తి 


















చిరంజీవి దేవతా హోమః 


ఖైళ్ళగ్గ.)'౧ చిరంజీవినః తత్తన్నామ మంత్రైః ప్రత్యేక మష్ట సంఖ్యయా 
Woes, గ్ననేత్‌॥ 
bo నమళ్చిరజీవినే 2. శ్వత్థామ్నే స్వాహా। 
i | బలయే 


Hn Il వ్యాసాయ 

|| il హనూమతే 

I I విభీషణాయ 
కృపాయ 

I I పరశు రామాయ 
I I మార్మండేయాయ 
I 1 ప్రహాదాయ 


99౫ రాలా మి ౮ 


వసు దేవతా హోమః 

అష్టవసూన్‌ “అప్టాదేవా .... స్వస్తి” ఇతి మంత్రపూర్వకం తత్తన్నామ వరక్క 
సమిచ్చర్వాజ్యైర్టునేత! అధవా తేషాం నామ మంతైర్వా॥ 
1 ఓం నమో ధృవాయ వసవే స్వాహా 
2 ఓం నమో ౬ధ్వరాయ వసవే స్వాహా 
3. ఓం నమః సోమాయ వసవే స్వాహా 
4. ఉఓఉంనమో 2బ్బ్వో వసవే స్వాహా 
ర్‌ ఓం నమో ౬నిలాయ వసవే స్వాహా 
6 ఓం నమో ౬నలాయ వసవే స్వాహా 
7 ఓం నమః ప్రత్యూషాయ వసవే స్వాహా 
8 ఓం నమః ప్రభాసాయ వసవే స్వాహా 


ఏకాదశ రుద్ర హోమః 
ఏకాదశరుద్రాన్‌ “కద్రుద్రాయే” తి మంత్రపూర్వకం తత్తన్నామ మంైః హక 
అథవా తేషాం నామ మంటతైః 
1. ఓం నమో వీరభద్రాయ రుద్రాయ స్వాహా 
ఓం నమః శంభవే రుద్రాయ స్వాహా 
ఓం నమో గిరీశాయ రుద్రాయ స్వాహా 
ఓం నమో భైరవాయ రుద్రాయ స్వాహా 
ఓం నమః పినాకినే రుద్రాయ స్వాహా 





Sy ల (౪ 


91 


ఓం నమః స్థాణవే రుద్రాయ స్వాహా 
ఓం నమో భర్గాయ రుద్రాయ స్వాహా 
ఓం నమః సదాశివాయ రుద్రాయ స్వాహా 
ఓం సమః స్మరారయే రుద్రాయ స్వాహా 
ఓం నమః శివాయ రుద్రాయ స్వాహా 


ఓం సమో హరాయ రుద్రాయ స్వాహా 


నవ గ్రహ హోమః 
a దేవతా ప్రత్యధిదేవతాంశ్చ తత్తత్సమిచ్చర్వాజ్యైః గ్రహయజ్ళోక్త విధినా 
| 
శాదిళ్య దేవతా “ఉద్యన్న ద్యే” తి మంత్రపూర్వకం తత్తన్నామ మంైః 
గ్రేక్రికవారం హావయేత్‌ । తేషాం నామ మంతైర్వా | 

ఓం సమో ధాత్రే ఆదిత్యాయ స్వాహా 
ఓం సమో అర్యమ్మే ఆదిత్యాయ స్వాహా 
ఓం సమో మిత్రాయ ఆదిత్యాయ స్వాహా 
ఓం సమో అరుణాయ ఆదిత్యాయ స్వాహా 
ఓం నమ అంశవే ఆదిత్యాయ స్వాహా 
ఓం నమో. భగాయ ఆదిత్యాయ స్వాహా 
ఓం నను ఇంద్రాయ ఆదిత్యాయ స్వాహా 
9౫ వివస్వతే. ఆదిత్యాయ స్వాహా 
ho సమః పూష్ణే ఆదిత్యాయ స్వాహా 
he 6: పర్ణన్యాయ ఆదిత్యాయ స్వాహా 
be (ము స్త్వష్టే ఆదిత్యాయ స్వాహా 
be నయో విష్ణవే ఆదిత్యాయ స్వాహా 











ఆదిత్య హోమః 


92 


అశ్వనీ దేవతా హోమః 
యదయాతం ... మాగసః స్వాహా । 
ఓం నమ అశ్విభ్యాం దేవాభ్యాగ్‌ం స్వాహా । 


దిక్పాలక హోమః 
'దిక్సాలకాన్‌ తత్తన్మం(తై రేకేకవారం సమిచ్చర్వాజ్యై ర్టునేత్‌! నామ మం శైర్మై 

1. ఇంద్రం వో..... కేవలః స్వాహా । 

ఓం నమ ఇంద్రాయ దిక్సాలాయ స్వాహా । 
2. అగ్నిం దూతం ..... క్రతుగ్‌ం స్వాహా! 

ఓం నమ అగ్నయే _దిక్సాలాయ స్వాహా । 
3. యమాయ ....కృతః స్వాహా! 

ఓం నమో యమాయ దిక్పాలాయ స్వాహా । 
4. మోషుణః ....సహ స్వాహా! 

ఓం నమో నిర్భతయే దిక్సాలాయ స్వాహా | 
5. ఇమం మే...రాచకే స్వాహా 

ఓం నమో వరుణాయ దిక్సాలాయ స్వాహా 1 
6. తవ వాయ ...మహే స్వాహా! 

ఓం నమో వాయవే దిక్పాలాయ స్వాహా || 
7. సోమో ధేనుగ్‌ం ....తస్మై స్వాహా। 

ఓం నమో కుబేరాయ దిక్పాలాయ స్వాహా। 
8. తమిశానం ....స్వస్తయే స్వాహా! 

ఓం నమ ఈశానయ దిక్పాలాయ స్వాహా ॥ 
9. ఆస్మే రుద్రా ...దేవాః స్వాహాః 

ఓం నమ ఆకాశాయ స్వాహా । ॥ 
10. మహీ ద్యాః ... భరీమభిః స్వాహా । 

ఓం నమో మహై స్వాహా । 

చతురో వరుణాన్‌ సమిచ్చర్వాజ్యై రేకైకవారం॥ 


93 


మే వరుణ ,... రాచకే స్వాహా। 
స్‌ ప్రమోషీః ॥ 
నో అగ్నే 4100 సత్‌ i 
| నా ఏధి I 
శతచ్చిద్ర దేవతా హోమః 
సహసొక్ష .... వాజాయస్వాహా। 
ఓం నమః ప్రజాపతయే స్వాహా । 
సాద్గుణ్య దేవతా హోమః 
సొద్గుణ్య దేవతాం శ్రియం కేవలాజ్యేన అష్టవారం హునేత్‌ । యథా 
భుతు అలక్ష్మీర్మే నశ్యతు స్వాహా । 
తిలహోమః 


| ప్రాణానాయమ్య త్ర్యంబక మృత్యుంజయ దేవతా ముద్దిశ్య (త్ర్యంబక 
దేవతా ప్రీతి ద్వారా మమాపమృత్యు నివారణ ద్వారా సర్వ శుభఫలా 
శత త్రయ తిలహోమం కరిష్యే । 

- ఇతి సంకల్ప్య - హోమం కుర్యాత్‌ ॥ 












అథాంగ హోమః 
సహా హనూభ్యాగ్‌ం స్వాహే త్యంగ హోమాన్‌ జుహోతి” - 


ట్య! స్వాహా। 9. ఓం అవారఇక్షవః 
హొనూభ్యాగ్‌ స్వాహా । పార్యేభ్యః పక్ష్మభ్య స్వాహా । 
bo స్వాహా। 10. ఓం శీర్నే స్వాహా । 


ముఖాయ స్వాహా। 11. ఓం భ్రూభ్యాగ్‌ స్వాహా | 
నొసీకాభ్యాగ్‌ స్వాహా। 12, ఓం లలాటాయ స్వాహా | 


అగ్లీభ్యాగ్‌ స్వాహా; 13. ఓం మూర్భ్నే స్వాహా । 
కర్ణాఖ్యాగ్‌ స్వాహాః 14 ఓంవస్తిష్క్యయు. స్వాహా। 
ప్రారణక్షవో౬. వా 15. ఓం కేశేభ్యః స్వాహా | 


గీగ్య! పక్ష్మభ్య స్వాహా! 16. ఓం వహాయ స్వాహా | 
వే 


94 





17. ఓం గ్రీవాభ్యః స్వాహా । 34. ఓం అణ్జాభ్యాగ్‌ం 





18. ఓం స్మంధేభ్యః స్వాహా | 35. ఓం శేఫాయ 
19. ఓం కీకసాధ్యః స్వాహా | 36. ఓం రేతసే 

20. ఓం పృష్టీభ్యః స్వాహా | 37. ఓం (ప్రజభ్యః 
21. ఓం పాజస్యాయ స్వాహా | 38. ఓం ప్రజననాయ 
2%. ఓం పార్య్వాభ్యాగ్‌ స్వాహా; 99. ఓం పద్య్యః 

23. ఓం అగ్‌ంసాభ్యాగ్‌ం స్వాహా । 40. ఓం శఫేభ్యః 
24. ఓం దోషాభ్యాగ్‌ం స్వాహా | 41. ఓం లోమభ్యః 
25. ఓం బాహుభ్యాగ్‌ం స్వాహా | 42. ఓం త్వచే 

26. ఓం జజ్ఞాభ్యాగ్‌ం స్వాహా । 43. ఓం లోహితాయ 
27. ఓం (శ్రోజీభ్యాగ్‌ం స్వాహాః 44. ఓం మాగ్‌ంసాయ 
28. ఓం ఊరూభ్యాగ్‌ం స్వాహా 1 45. ఓం స్నావభ్యః 
29. ఓం అష్టీవద్భ్యాగ్‌ం స్వాహా | 46. ఓం ఆస్థభ్యః 
30. ఓం జజ్ఞాభ్యాగ్‌ం స్వాహా | 47. ఓం మజ్జభ్యః 
31. ఓం భసదే స్వాహా | 48. ఓం అంగేభ్యః 
32. ఓం శిఖజబ్జేభ్యః స్వాహా; 49. ఓం ఆత్మనే 

33. ఓం వాలధానాయ స్వాహా। 50. ఓం సర్వస్మై 


తతః స్విష్టకృజ్ణయాది పూర్ణాహుతి బ్రహ్మ విసర్జనాంత హోమశేషం నీక 
భూతబలిం దద్యాత్‌! 
అధ భూతబలిః 

కుండస్య బహిరీశాన్యే “యే భూతా” ఇతి నారికేళం భింద్యాత్‌ | 

“యే భూతాః ప్రచరన్తి దివా నక్తం బలిమిచ్చన్తో వితుదస్య ప్రేష్యాః । 4 
బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతి ర్హధాతు*॥ 

పాణీ పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య! అగ్నిం సంపూజ్య ఉద్వాస యేద్యథా। 

ఓం యజ్ఞ యజ్ఞం గచ్చ యజ్ఞపతిం గచ్చ స్వాం యోనిం గచ్చ స్వావో 
తే యజ్ఞో యజ్ఞపతే సహనూ క్తవాకః సువీరః స్వావో । దేవా గాతువిదో 
విత్వా గాతుమిత మనన్సత ఇమం నో దేవ దేవేషు యజ్ఞగ్‌ం స్వాహా ! 
స్వాహా । వా తేధా స్వాహా -- ఇత్యగ్ని ముద్వాసయేత్‌ 

తతః (ప్రతిమానాం పునః పూజాం కృత్వా దేవతా ఉద్వాస యేత్‌ ॥ 





95 








యజమానాభిషేక విధిః 
త్రరదిగ్భాగే ఐశానే వా అభిషేకార్థం కల్పిత మండపే పుత్ర పౌత్రాది 
యజమానం భద్రపీఠే ప్రాజ్మఖ ముపవేశ్య ఆచార్యః బ్రాహ్మణా స్సహ 
త్కుంభే తత్తత్మలశోదకం నిక్షిష్య వక్ష్యమాణ మంత్రైర్మార్ణయిత్వా 


7 గహ మంత్రాః 

8 దిక్పాలక మంత్రాః 
నః సువర్ణన 9 త్య్రంబకం 

10 మబుతంచసత్యంచ 
11 సర్వేషు వా ఏషు లోకేషు 
12 దశ శాంతయః 


DE సురా స్త్వామభిషించంతు (బ్రహ్మ విష్ణు మహేశ్వరాః 
వొసుదేవో జగన్నాథ స్తథా సంకర్షణో విభుః। 
(గ్రద్యున్నుశ్చా నిరుద్ధశ్చ భవంతు విజయాయ తే 
ఆఖండలోల_ గ్నిర్భగవాన్యమో వై నిర్భతి స్తథా! 
కరుణ: పవనశ్షైవ ధనాధ్యక్ష స్తథా శివః 
బ్రహ్మణా సహితా స్సర్వే దిక్సాలా పాంతు తే సదా । 
కీర రక్షీర్బతి ర్మేధా పుష్టిః శ్రద్ధా క్రియా మతిః 
టుగ్ధి ర్లజ్ఞు వపు శ్మాంతి స్తుష్టిః కాంతి శ్చ మాతరః । 
సీతా స్వ్వామభిషించంతు దేవపత్స్యః సమాగతాః. 
ఆరిత్యశ్చం(ద్రమా భౌమో బుధ జీవ సితార్మజాః। 
(గహిస్వామభిషించంతు రాహుకేతూ చ తర్చితాః 
దేవదానవ గంధర్వా యక్షరాక్షస పన్నగాః। 


టుషయో మనవో గావో దేవమాతర ఏవ చ 
ల 


96 


దేవపత్వో ద్రుమా నాగా దైత్యా శ్చాప్సరసాం గణః। 
అస్త్రాణి సర్వశస్తాణి రాజానో వాహనాని చ 
బెషధాని చ రత్నాని కాలస్యావయవా శ్చ యే । 
సరితః సాగరాః శైలా స్తీర్ధాని జలదా నదాః 
" ఏతాస్త్వామభిషించంతు సర్వకామార్థ సిద్ధయే | 
ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః 
అభిషించంతు తే సర్వే ధర్మకామార్ధ సిద్ధయే | 
అమృతాభిషేకోస్తు ॥ అతః పరం కాంస్యాది పాత్రస్థ దీపైః పరితో = 
ప్రాదక్షిణ్య క్రమేణ నీరాజయేత్‌ । అధ మంటపస్య చతుర్జిక్షు చిత్రాన్నబలిం దద్యా 
యథా-- 
యానీహ భూతాని వసంతి తాని బలిం గృహీత్వా విధివత్రద త్తం । 
అన్యత్ర వాసం పరికల్బయంతు నమో. స్తు తేభ్యః సకల గ్రహేభ్యః ॥ - ఇతో 
అధ యజమాన అభిషేకాఫ్లత వస్రాణ్యాచార్యాయ దత్వా, అన్యవస్త పుండ్రాదిక్తీక్ష 
ధృత్వా గంధ పుష్పాభి రలంకృత్వా “బృహత్సామే” తి రక్షాం ధృత్వా | 
ఆజ్య దానమ్‌ 
.. ఆలక్ష్మీ పరిహారార్థం నిరీక్షత్రాజ్యదానం కరిష్యే ॥ - ఇతి సంకల్ప | 
1. రూపేణవో రూపమభ్యైమి వయసా వయః । తుధో వో విశ్వవేదా విభజతు 
వర్షిష్టే అధినాకే॥ (సం. 1-4-43) 
2. “ రూపం రూపం ప్రతి రూపం...” 
- ఇతి మంత్రాభ్యాం కాంస్యపాత్రస్థ ఆజ్యే స్వముఖం నిరీక్ష్య 
శ్లో ॥ యా అలక్ష్మీర్యచ్చ మే దౌస్థ్యం సర్వాంగేషు వ్యవస్థితం । 
తత్సర్వం శమయాద్య శ్రియం పుష్టిం చ వరయ ॥ 
-ఇతి ఆజ్యం సంప్రార్థ్య । 
శ్లో ॥ కామధేనోస్సముద్భూతం విష్ణు ప్రీతికరం శుభం । 
దేవానా మాజ్యమాహారమతః శాంతిం ప్రయచ్చమే ॥ 


97 


అస్మై బ్రాహ్మణాయ .... సంప్రదదేనమమ ” - 
ఇత్యాజ్యం సదక్షిణ తాంబూలం సకాంస్యపాత్రం దద్యాత్‌ 
ఏనం అయఃిండ, కార్పాస, లవణ, తిల, కంబళ, తైల, గుడ దానాని కుర్యాత్‌ । 
టుర్ణానానంతరం స్నాత్వావస్త్రం పరివర్య వా ఆచమ్య వా శుచిర్భవేత్‌ ॥ 
అధ నవగ్రహ దానాని తత్తన్మంతైః తత్తద్భాన్యైశ్చ కుర్యాత్‌ ॥ 
అధ ఆచార్యం భద్రపీఠే ఉపవేశ్య గంధపుష్పాదిభి రలంకృత్య సాలంకారం 
స్లథక్షీణాం బుషభం సాలంకారాం సవత్సాం సదోహన కాంస్యాం సదక్షిణాం గాంవా 
'కణ్యార్‌ | తస్మై ప్రథాన దేవతా ప్రతిమాం సవస్త్ర కలశ దక్షిణాం దద్యాత్‌ | 
సీసం అధిదేవతా ప్రత్యధి దేవతా ప్రతిమానాం చ కుర్యాత్‌ । అన్యాన్‌ కలశాన్‌ 
ప్రతిమా దక్షిణాన్‌ బుత్విగాది బ్రాహ్మణే భ్యో దద్యాత్‌ ॥ 
అధ దశదానాని కుర్వీత భూదానం చ విశేషతః 
శ! | గజాశ్వ రథ వాసాంసి తాంబూలం ఛత్ర చామరే 
గృహం ధాన్యాని రత్నాని ఫలపుష్పాది కన్య కాః | 
మనసోద్దిష్ట మన్యచ్చ బ్రహ్మస్థాపన మధ్వరం 
ఏతాని దద్యాద్వి (ప్రేభ్యో యథా విభవ మాదరాత్‌ ॥ 
మైైళ్ళాశీర్వాద మంగళో యజమానః ద్విజాన్‌ సాధూన్‌ శక్యను రూపం భోజయిత్వా 
దత్వా స్వజనైః పరివృతః స్వయం "భుక్త్వా సుఖమాసీత 
నీగీం యః కురుతే శాంతిం (శ్రద్ధా భక్తి సమన్వితః 
గ గఠ్వారిష్ట నిర్ముక్తో జీవేద్వర్ష శతం సుఖీ ॥ 
ఇతి శివమ్‌ ॥ 





గ్రంధకర్త : వడ్లమూడి వేంకటేశ్వరరావు 
ధర్మపత్ని : శ్రీమతి వసంత 
జన్మతేదీ : శ్రీ ముఖ ఫాల్గుణ బహుళ చతుర్దశీ బుధవారం 14-3-1934. 
తల్లితండ్రులు : వడ్డమూడి లక్ష్మీనారాయణ, బాపమాంబలు. 
గురువులు : శృంగేరీశ్రీ విరూపాక్ష శ్రీపీఠాధిపతులు జగద్గురు శ్రీ కల్యాణానంద 
భారతీ స్వామి వారిచే శ్రీ విద్యా పూర్ణ దీక్షాభిషిక్తులు ఆశీః పూర్వ 
“ఆచార్యశ్రీ' పదానుగ్రహీత. 
విద్య : 1957వ సం॥లో నాగపూరు విశ్వవిద్యాలయం నుండి 1.50. (Maths) 
వృత్తి : గుంటూరు, హిందూ కళాశాలలో 1957 నుండి 1993 వరకు 
గణితాధ్యాపకులు గాను, ఉప ప్రధానాచార్యులు గాను ఉద్యోగం. 
రచనలు : Intermediate, 8.50., EAMCET తరగతులకు, (8,Chand, 0610) తెలుగు, 
ఇంగ్లీషులలో, గణిత శాస్త్ర పాఠ్య పుస్తకాలు. 
ఆధ్యాత్మిక రచనలు : శ్రీ చక్ర దర్శనము, శ్రీ యాగాను క్రమణిక (శ్రీ చక్రార్చన), శతరుద్రీయ 
హోమ విధి, మహా లింగేష్టి, శ్రీ లలితా నామార్ధ మంజూష, వనదుర్గా 
మహావిద్య, యంత్ర నియంత్రి, సంధ్యాసూత్రము, రుద్రయాగ నిష్టా, 
సర్వదేవతా హోమవిధి, శ్రీ లలితార్చనా కల్పము. 
: మత్స్య యంత్ర ప్రతిష్టావిధి, సర్వదేవతా యంత్రనిధి. 
: శ్రీ విద్యా విశారద, శ్రీ విద్యా రత్నాకర, శ్రీ విద్యా వ్యాఖ్యాన చక్రవర్తి, 
శ్రీ గురుపాదులచే 'ఆచార్యశ్రీ' పదాభిషిక్తులు. 
: విజయవాడ, జ్యోతిష విజ్ఞాన పీఠం వారిచే సువర్ణ పుష్పాభిషేకము. 
సువర్ణ ఘంటా కంకణ సత్కారము. 
విశాఖ, శ్రీ యద్దనపూడి అయ్యన్న పంతులు గారి శ్రీ మహా కామేశ్వరీ 
పీఠ పురస్కారంగా సువర్ణ కిరీటాలంకరణ, సువర్ణ త్రిశూల, సువర్ణ 
కమల ప్రదానము. 


: శ్రీ కల, 6-3-81, 3/3, అరండల్‌పేట, గుంటూరు - 522 002. 
ఫోన్‌ : (0863) 2232233. 





